యువభారతి స్వర్ణోత్సవ ప్రచురణ 


యువభారతి పరిచయం 


యువభారతి, సాహితీ సాంస సంస్థ 
భా ౦స్కృతిక సంస్థ, 1963లో విజయదశమి 


స్తాపించబడిన నాటి నుండి సమాజంలో wes; 
గిపించబ OG సమాజం 'సామరస్యాన్ని పెంపొందించేందుకు సా 


ఇతర PAS సాధనం లేదనే విశ్వాసంతో తెలుగు భాషాభివృద్దికై ఇతోధిక a ss 
రూపొందించి Ha చేస్తున్నది. “చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని bite fe: 
కూర్చోవడంకంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” ఇ 
సమాజంలో వ్యష్టిగా సమష్టిగా శాంతియుత సహజీవనాన్ని, ప్రజాస్వామ్య oat 
నిర్మాణాత్మక కార్యశీలాన్ని, మానవతా విలువలతో కూడిన సేవాభావాన్ని ఆచరించి చూపిస్తోంది 
యువభారతి. తెలుగు సాహితీ రంగంలో బలమైన ప్రయోగాలు చేసి తెలుగు (ప్రజల మన్ననలను 
పొందింది. గడచిన 49 సంవత్సరాలలో ఇప్పటికి 181 ప్రచురణలను వెలువరించింది 
సూ నేటి యువతలో ఆత్మ విశ్వాసం కలగాలనే సత్సంకల్పంతో, గత పన్నెండు సంవత్సరాలుగా 
నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ వారి సౌజన్యంతో, వారి 
ప్రాంగణంలోనే (ప్రతినెలా మొదటి ఆదివారం మధ్యాహ్నం 2.00గం॥ల నుండి 
సాయంత్రం 5.00గం॥ల వరకు “వ్యక్తిత్వ వికాసం”పై ఉచిత తరగతులను నిర్వహిస్తున్నది. 
యువభారతి సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథంగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 
నిర్వహించబడుతోంది. 


శై యువభారతి ప్రతి నెలా మూడవ ఆదివారం మధ్యాహ్నం 2-00 Aono నుండి 
సాయంత్రం 5-00 Kons వరకు సభ్యులలో అంతర్లీనంగా, నిక్షిప్తంగా ఉన్న ప్రతిభను 
వెలికితీసి వ్యక్తి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసే, వివిధ రకాలైన “కమ్యూనికేషన్‌ 
స్కిల్స్‌”ని పెంపొందించేందుకుగాను *ప్రతిభి పేరున రూపొందించి కార్యక్రమాన్ని 
నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని, మీ వచోరితిని, రచనావాటవాన్ని 
ఆలోచనాశక్తిని, సమీక్షాసామర్భ్యాన్ని అభివృద్ధి పరచుకునే అవకాశం లభిస్తుంది. యువతీ 
యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం. 
స్థలం: శ్రీకృష్ణదేవరాయాంధ్ర బాషా నిలయం, సుల్తాన్‌బజార్‌, కోరీ, హైదరాబాద్‌. 


స ఏ సంస్థ భవితయినా యువత మీద ఆధారపడి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. 
మనకు వారసత్వంగా వస్తున్న భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను తరువాతి 
తరానికి అందించే గురుతర బాధ్యత నేటి యువతరంపై ఉంది. అందుకని నేటి | 
యువతరాన్ని 'యువభారతి'లో సభ్యులుగా చేరి, మా కార్యక్రమాలలో విరివిగా PhO 
మా యీ సాహిత్యోద్యమాన్ని భావితరాలకి అందేలా చూడమని మనసారా ఆహ్వానిస్తు ‘ ఖ్‌ 


హైదరాబాద్‌ 
‘ 26.08. 2013 


5 


న a 
ఫి జ్‌. pe 
B 2 i - 
tn? a కమల అం 
౯ గ a 
a bi a” 


wh, 
బ్రభాపం 


(యువభారతి ప్రచురించిన నందిని మాసపత్రిక, (తైమాసపత్రికలలో 
ప్రచురింపబడిన సుప్రసిద్దులయిన సాహితీ విద్వన్మణులను 
ప్రభావితం చేసిన వ్యక్తుల, (గ్రంథాల, సంఘటనలను గూర్చి 

వారి కలంనుండే జాలువారిన వ్యాస సంకలనం) 


రిజిష్టర్డ్‌ నం. 1/64 


యువభారతి SHS ప్రచురణ 


యువభారతి 

సాహితీ సాంస్కృతిక సంస్థ, 
ఆంధ్రసారస్వత పరిషత్‌ భనములు, 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌- 500 001 


PRABHAAVAM 


An anthology of essays written bt eminunt Telugu litera 
about the person, the book, or an insident that had | 
their life compiled from NANDINI a monthly / trimont 


Yuvabharath| 
© yYuvabharathi 


Publication No. 
No. of copies 
First Edition 


Book Production 


Cover Design Concept: 


Cover Design 


LILLE. 


Printed at 


For copies 


Price 


ry Personalities 
50160 them in 
hly published by 


181 ( A Golden Jubilee publication) 


1000 

29th August 2013, Sri Krishna Janmastami 
‘Pustakashilpi’ 

T. Muralidhara Goud 

Cell No. 9393 176 552 


Sudhama 


‘ -T. Mallesh 


K.B.T. Kondaiah 


Karshak Art Printers 

(Multicolour Printers & Designer's) 
40-APHB, Vidyanagar, Hyderabad- 500 
044 

Phone No. 040-2761 8261 


Yuvabharathi, Anadhra Saraswain® 
Parishat Building, Tilak Road, Hyederaba 
500 001 


Vishalandhra Book House (All branches). 


Navodaya Book House, Opp: Arya Se oF 
Mandir, Kachiguda ‘x’ Roads, Hyd - 


: ₹50- $5" 


- 
ప్రేరణ 


» x 
a.m Ee 
ey 
oe. 
dell 


casei 
జదవంతమైన ఈ సమాజాన్ని ఎందరో మహానుభావులు తమ వాక్కులతో 
ఆదర్శాలతో, ఆచరణతో, రచనలతో, కావ్యాలతో చైతన్యవంతం చేశారు. మహనీయుల 
చరిత్రలను గనక మనం తరచిచూస్తే, వారికి ప్రేరణ నిచ్చి, ప్రభావితం చేసి ముందుకు 
నడిపించిన వ్యక్తులు అనేకులు మనకు తారసపడతారు. వారు తల్లిదండ్రులు కావచ్చు, 
గురువులు కావచ్చు, కారణజన్ములైన సిద్ధపురుషులు కావచ్చు. లేదా ఒక మహనీయ 
గ్రంథమైనా కావచ్చు. లేక కేవలం ఒక చిన్న సంఘటన కావచ్చు. 


ఛత్రపతి శివాజీ చరిత్ర తీసుకుంటే అతనికి పేరణనిచ్చి, ప్రభావం చూపింది 
తల్లి జిజియాబాయి, గురువు సమర్థ రామదాసు. వారి (ప్రభావంతోనే ఆయన అఖండ 
హిందూసామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అలాగే గురువు అయిన రామకృష్ణుని బోధనలతో 
ప్రభావం చెంది “నరేంద్రుడు” వివేకానందుడై యావద్భారత జాతికి దిశానిర్దేశం చేయగల 
సమర్భుదైనాడు. మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ తన తల్లిదండ్రుల ప్రభావంతో 
సత్యాహింసలను ఆయుధంగా ఈ భారతావనిని దాస్యశ్చంఖులాలనుండి విముక్తను. 
చేశాడు. మహాత్ముడయ్యాడు. . Er 

ఒక రాజరాజ నరేంద్రుని (ప్రేరణతో ఆదికవి నన్నయ భారతాంధ్రీకరణానికి 
పూనుకుంటే, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని ఆనతితో పోతన్న మహాభాగవత 
రచనకుపక్రమించాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి భాగవతాన్ని ఆంధ్రీకరించి తెలుగుజాతికి 
కానుకగా అందించాడు. 

అలాగే మహాత్ముని (ప్రేరణతో ఎందరో యువకులు ఆనాడు రాజకీయరంగంలో 
దూకి, తమ (ప్రాణాలకు సహితం లెక్కచేయక స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఈ 
జాతికి ఎనలేని సేవలందించారు. 

సిదార్గుడు తన కళ్ళ ఎదుట జరిగిన జీవపాంనకు (ప్రభావితుడై, 

Go 9 

శాంతికాముకతతో బోధివృక్షం నీడలో కూర్చొని తపస్సు చేసి గౌతమ బుద్దుదైనాడు. 
సత్యాహింసలు ప్రబోధించే బౌద్ధమతానికి (ప్రవక్త, అయ్యాడు. 

ఇలా, భారతదేశ చరిత్రను అవలోకిస్తే తమ తల్లితండ్రుల వల్ల, గురువులవల్ల, 
ప్రవక్తలవల్ల ప్రభావితులై మహత్కార్యాలను సాధించిన మహానుభావులెందరో 
కనబడతారు. 

ఆధునిక తెలుగుసాహితీ జగత్తులో దిగ్గజాలవంటి or సి. నారాయణరెడ్డి, 
దా॥ దాశరథి, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, మహా మహోపాధ్యాయ పుల్లెల 
శ్రీరామచంద్రుడు, వేదం వెంకటరాయశాస్త్రి, శ్రీ వానమామలై సపకాన 
దేవులపల్లి రామానుజరావు వంటి ప్రముఖులు తమ జీవితంపై ప్రభావం చూసి 


వ్యక్తులను గూర్చి, గ్రంథాలను గూర్చి యువభారతి ప్రచురించిన “నందిని! 
మాసపత్రికలోను, కొంతకాలం నడిపిన త్రైమాస పత్రికలోనూ “ప్రభావం” శీర్షికన wo 
వ్యాసాలను అందించారు. వాటిని (క్రోడీకరించి, ప్రభావం” పేరిట ఒక చిన్న గ్రంథంగా 
వేయాలని, దానిని 29.08.2013, గురువారం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగే, 
మా పూర్వాధ్యక్షులు 8nd Gun ఇరివెంటి కృష్ణమూర్తిగారి జయంతి సభలో 
ఆవిష్కరించాలని 'యువభారతి” నిర్ణయించింది. అదే (ప్రస్తుతం మీ చేతిలో ఉన్న 
“ప్రభావం”. ఈ సంకలనంలో 1977 సంవత్సరంలో “ప్రభావం” శీర్షికన వచ్చిన 
వ్యాసాలను ప్రతులు లభించని కారణంగా ఇందులో పొందుపరచలేక పోయాం. అందుకు 
క్షంతవ్యులము. ఈ “ప్రభావం” చదివి ప్రభావితులైన మిత్రులెవరైనా ఆ సంవత్సర 
కాలంలో వచ్చిన వ్యాసాలను మా కందించిన పక్షంలో ఈ పుస్తకాన్ని పునర్ముద్రించే 
సమయంలో వాటిని కూడా చేర్చగలమని మనవి చేస్తున్నాము. 

నందినిలోని ప్రభావం” చదివి, ప్రభావితుడై వీటన్నింటిని ఒక పుస్తకరూపంలో 
తీసుకువస్తే బాగుంటుందని చెప్పి అన్నింటినీ వెదికి, క్రోడీకరించి “ప్రెస్‌కాపీని తయారు 
చేసి అందించడమే కాక, పుస్తక ముద్రణ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించిన 
సహృదయ మిత్రులు, మా యువభారతి చిరకాల సభ్యులు, మా కోశాధికారి శ్రీ ఆమాతి 
రవీంద్రగారు. వారికి యువభారతి పక్షాన మా హార్దిక ధన్యవాదములు. 

ఈ పుస్తకానికి అక్షరాలంకరణ చేసిన శ్రీ కె.బి.టి.కొండయ్యగారికి, ముఖచిత్రాన్ని 
అందించిన మా యువభారతి (పదాన నంపాదకులు శ్రీ సుదామగారికి, 
ముఖచిత్రాలంకరణ చేసిన శ్రీ టి. మల్లెశ్‌గారికి మా కృతజ్ఞతలు. 

ఈ పుస్తకాన్ని అందంగాం ము(దించడంలో సహకరించిన మా యువభారతి 
చిరకాలమిత్రుడు, 'పుస్తకశిల్సి' శ్రీ తాళ్ళపల్లి మురళీధరగౌడుగారికి మా అభివాదాలు. 

అనతికాలంలోనే ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించి అందించిన కర్షక్‌ ఆర్ట్‌ 
ప్రింటర్స్‌ వారికి, ప్రత్యేకించి అధినేత శ్రీ జగన్మోహనరెడ్డిగారికి మా ధన్యవాదాలు. 

తెలుగు సాహితీ కీర్తిని దిగంతాలకు వ్యాప్తి చేసిన 27 మంది సాహితీ మూర్తుల 
వ్యాసాల ఈ నక్ష్మత్రమాలను మీకందచేయడం మాకానందంగా ఉంది. ఎప్పటిలాగే 
తెలుగు పాఠకలోకం మా ప్రయత్తాన్ని అభినందించి ఆశీర్వదిస్తుందని ఆశిస్తూ... 


భవదీయుడు 
అయలసోమయాజుల నాగేశ్వరరావు 
హైదరాబాద్‌, కార్యదర్శి 
29-08-2013 | యువభారతి 
శ్రీకృష్ణ జన్మాష్టమి. చరవాణి 9247 328 440 


తేజు 


66 
You can never really live anyone else's life, not ey 


‘en your child's. The 


influence you exert is through your own life, and what you've become yourself” - 


Eleanor Roosevelt. 

జీవితమే ప్రభావోపేతం. అనుభవాలనుంచే పాఠాలు ఒంటబడుతుంటాయి. 
అయితే వ్యక్తిత్వంపై, అందునా అది రూపుదిద్దుకుంటున్న వయసులో- మంచికీ చెడుకీ 
కొన్ని ప్రభావాలు అనివార్యంగా పడతాయి. దుష్ప్రభావాలనుంచి బయటపడటం ఎంత 
కష్టమో మంచి ప్రభావాలను జీర్ణించుకుని “తనతనాన్ని' అవిష్కరించుకోవడమూ అంత 
సులభసాధ్యం కాదు. మనుషులు, పుస్తకాలు, సంఘటనలూ ఏవయినా ప్రభావం 
వేయవచ్చు. అన్నింటికంటే మాట (ప్రభావం గురించీ పెద్దలు చెబుతుంటారు- 

Think twice before you speak, because your words and influence will plant 
the seed of other success or in the mind of another- Napolean Hill. 

ప్రభావం అనేది ఏ రకంగానయినా ఉండవచ్చు. ప్రవర్తనపై, వేషభాషలపై, 
అభివృద్ధిపై, ఆలోచనలపై, జీవనసరళిపై ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఎంత ప్రభావం 
చేస్తారో, ఎవరు ఎవరిచేత అది ఒక వ్యక్తియో, వస్తువో, నంవుటనో ఎలా 
ప్రభావితులవుతారో ముందే నిర్ణయించలేం. ఒకరిపై ఫలానావారి ప్రభావం వుందని 
గుర్తించగలగడం సాధ్యమేగానీ ప్రభావితులైనవారు దానిని అంగీకరించాలి కదా! తమపై 
ప్రభావాల గురించి కొందరికి చెప్పుకోవడానికి మనస్మరించకపోవచ్చు కూడాను. ప్రభావం 
అన్నదానికి “మార్చు శక్తి కలిగివుండడం' అన్నది మనం (ప్రధానంగా స్వీకరించే అర్థం. 
ఎంతమేరకు మార్పు జరిగినా, అది మారిన మనిషికి ఆ మార్పుహేతువు బాగా గుర్తుండి 
పోవడం ప్రభావానికి ఒక కొలబద్ద. ఒకరిని ప్రభావితం చేసేవిగా వుండే అంశాలు 
ఒక్కొక్కసారి అత్యల్పమైనవిగా గోచరించవచ్చు. కానీ ఆ చిన్న సంఘటనే ఒక మలుపుకు 
కారణం అవుతుంది. అలాగే చదివిన ఓ పుస్తకం, సంచరించిన ఓ వ్యక్తి ప్రభావ 
కారణంగా రాణించవచ్చు. వివేకవంతుడు ఇతరుల అనుభవాలనుండీ సారం గ్రహించి 
గుణవంతుడవుతాడుట. కానీ జీవితంలో ఒక చిత్రం ఏమిటంటే ఒకరి అనుభవాలను 
మరొకరు ఆదర్శంగా తీసుకోకపోవడం. ఒక తప్పు చేసి ఒకరు బాధపడినా ఆ తప్పు 
తనూచేసి తను బాధపడిగానీ సత్యాన్ని గ్రహించడు మనిషి. అది మానవ నైజం. ఓ 
(ప్రముఖ రచయిత అన్నట్లుగా “మనకున్న విజ్ఞత మన అనుభవంలోంచి పుట్టుకువస్తుంది. 
మన అనుభవమంతా మనం చేసే తెలివితక్కువ పనులవల్ల సంక్రమిస్తుంది”. 

ఏమయినా “ప్రభావం అనేది ప్రతిఒక్కరూ పైకి కాకున్నా లోనయినా ఎంతోకొంత 


ర్‌ 


అంగీకరించి తీరవలనిందే. నమాజంలో ఉన్నతులుగా, SSS Dy, 

ce) 
వివిధరంగాలలో నిష్టాతులుగా ఎదిగివచ్చినవారికి జీవనపథంలో పడిన ప్రభ్వా 
వ్యక్తిత్వ మహత్వ్వానికి దోహదకారి అయివుండవచ్చు. అదేమిటో త్రెల్పుస్ప 
ఆసక్తిదాయకమైన విషయం. 


లుగా 
O పాని 
SSK 


యువీభారతి గతంలో 'నందిని' మాసపత్రికను వెలువరించేది. 1975 
నుండి కొన్నాళ్ళు బులిటెన్‌ రూపంలోనే వెలువడినా అందులో సంస్థ కార్యకలాప్రాా 
సమాచారం మాత్రమే కాక చక్కని రచనలు ప్రచురితమయ్యేవి. నందిని మాసపత్రికల్రో 
1975-1976 కాలంలో “వ్రభావం' శీర్షికన కొందరు నవని దృలయిన 
సాహితీవేత్తలనుండి తమతమ జీవితాలపై, వారి సాహిత్య దృక్పథాలపై బలమైన 
ముద్రవేసిన వ్యక్తులు, పుస్తకాలు, సంఘటనలు వంటి వాటిలోని ప్రముఖుమైన అంశం 
గురించి వారు ఆ లఘు రచనలలో పాఠకులతో పంచుకున్నారు. నక్షత్రమాల వంటి 
ఇరవైఏడుగురు ప్రముఖులు అలా “ప్రభావం” శీర్షికన నాడు అందించిన రచనలను 
యువభారతి సంస్థ స్వర్గోత్సవాల సందర్భంగా ఇలా (గ్రంథరూపంలో తీసుకువస్తున్నాం. 
వీరిలో అనేకమంది నేడు దివంగతులు. అయినా వారి జీవనగతులను దిద్దిన 
ప్రభావోపేతమైన అంశాలపఠనం న్మరణీయమే కాదు నేటికీ గణనీయం. ఈ 
ప్రభావోపేతమైన అంశాలతో దేవులపల్లి రామానుజరావుగారు “'మలపుతిప్పిన Say’ 
గురించీ, రావురు వెంకట సత్యనారాయణరావుగారు “అపోహలు అందించిన విజయాలు” 
గురించీ, “సినిమాల్లో చేరడమే సాహిత్య పరిశోధనకు పునాది” అని ఆరుద్రగారూ, ఒక 
సుభాషిత “సువాసన గురించి శ్రీ పప్పు సూర్యనారాయణగారు వెల్లడించడం ఒక 
విలక్షణతే! తమ గురువులగురించి, ప్రభావితం చేసిన కవుల గురించి సుప్రసిద్ధ 
సాహితీవేత్తలు వివరించిన రచనలున్నాయి ఇందులో. దివాకర్ల, వానమామలై, ఆరుద్ర, 
నిడదవోలు వెంకటరావు, నార్ల వేంకటేశ్వరరావు, దాశరథి, సినారె, కుందుర్తి వంటి 
(ప్రముఖులు నాడు “నందినికి అందించిన వాటిని ఈ తరం పాఠకులకు అందించడం 
సంతోషంగా వుంది. + 

“మానవుడు పుట్టుకచేతనే గొప్పవాడో, బుద్దిమంతుడో కాదు. పరిసరముల 
ప్రభావమే మానవుని చరిత్రను నిర్ణయించుననుటకు కొందరి చరిత్ర ఉదాహరణము. 
అట్టి వానిలో నాదొకటి”. -వేదము వెంకటరాయశానస్తీ (మనుమదు) 

“గురువులవల్ల కవులు ప్రభావితులవుతూ వుంటారు. కనిపించని గురువు ప్రకృతి. 
కనిపించకుండానే యేవేవో భావనలు వినిపిసూనే వుంటుంది. కనుక ప్రభావితం 
చెయ్యటానికి తగిన శక్తికూడా వుంది”. -రావూరు వెంకట సత్సనారాయణరానీ 

“ఒక్కచోటునుండే అన్ని లక్షణాలు లేక అనేక లక్షణాలు వచ్చిపడితే దాన్ని ప్రభావం 
అంటారు. అనేకచోట్ల నుండి రకరకాల గుణాలు వచ్చిపడి తమ జన్మస్తానానికి పోలిక 


జనవరి 


లేనివిధంగా ఒక కొత్త మిశ్రమం ఏర్పడితే దాన్ని ప్రభావం అనం. ప్రతిభ అంటాం... 
ఎన్నెన్ని ప్రభావాలు వచ్చి తలుపు తట్టినా అన్నింటినీ స్వీకరించి జీర్ణం చేసుకుని తనదైన 
ఒక కొత్త ప్రభావాన్ని యితరులపై పడిచేయగలిగినవాదే నిజమెన కవి”, -కుందుర్తి 

“తన విధికి లేక తన భవిష్యత్తుకి తానే కారకుడు అవుతాడని అంటూంటారు 
స్థితప్రజ్ఞుల విషయంలో ఇది వాస్తవమే కావచ్చును. సామాన్యుల విషయంలో పరిస్థితులే 
(ప్రభావం చూపి మనుష్య జీవితం అనే డింగీని కెరటాల మీద అటూ ఇటూ 


కొట్టేస్తూంటాయి”. - ఖండవల్లి లక్షీ శ్రరంజనం 
“అద్దానికి మరక అంటకుండా ఉంచుకుంటేనే అందం. దాని కెవరు పూతలు 
పూయనక్కరేదు”, - చర్ల గణపతిశాస్త్రి 


“ప్రభావం చాలాగొప్పది. మనిషిని మనిషిగా OO) ఎదగనిచ్చేది ప్రభావమే. 
దుష్‌ప్రభావాల సంగతి నేను ప్రస్తావించడం లేదు. అవి అందరికీ SEP గొప్పో తగిలే 
వుంటవి. ఉత్తమమైన గుణసంపదను పెంచి, ధైర్యస్టెర్యాలను OAS), వైరాగ్య లేక 
నిష్మామ భావాలను ప్రోత్సహించే ప్రభావాల ధాటికి ఆ చెడుగులన్నీ పరారైపోయి 
మంచి సంస్కారం కలుగుతుంది. ఇటువంటి సంస్కారం ప్రభవించినంత సేపే & 
పురుషుల జీవనాలు శోభించగలవు”. - చుండి జగన్నాథం 

ఇలా తమపై ప్రభావాల గురించి చెబుతూ ప్రభావం అన్న మాటనూ తమదైన 
పద్ధతిలో నిర్వచించిన తావులు ఈ వ్యాసాలలో గుర్తించగలం. తమ వ్యక్తిత్వ సాహిత్యాలపై 
బలమైన ముద్రవేసిన సంగతులను సుప్రసిద్ధ సాహితీవేత్తలు వివరించిన ఈ రచనలు 
స్ఫూర్తిదాయకాలుగా సంభావిస్తున్నాం. పఠితృలోకం ఈ (గ్రంథ ప్రయోజనాన్ని అందుకుని 
ఆనందించగలదని మా ఆకాంక్ష కాలం కలిసివస్తే ఈ “ప్రభావం? రచనలు 
మరెందరినుండో సేకరించి మరో బృహద్దంథంగా వెలువరించే యువీభారతి అభిలాష 
మీ అందరి ఆదరాభిమానాలతో సాకారం కాగలదని విశ్వసిస్తున్నాం. 


24-8-2013 (ప్రధాన సంపాదకులు 
హైదరాబాదు యువభారతి ప్రచురణలు 


విషయ సూచిక 


అగ్నయే నమః -శ్రీ దాశరథి 

ఒక పాఠం -దా॥ నీ. నారాయణరెడ్డి 

విశ్వనాథ వక్తృత్వం -శ్రీ దివాకర్ల వేంకటావధాని 

పోతన ఆదర్శకవి -శ్రీ వానమామలై వరదాచార్యులు 

మలుపు తిప్పిన లేఖ -శ్రీ దేవులపల్లి రామానుజరావు 

అపోహలు అందించిన విజయాలు -దా// రావూరు వెంకట సత్యనారాయణరావు 
చతురంగం -దా॥ వల్లా దుర్ధయ్య 

గురవే నమః -దా/ పాటిబంద మాధవళర్శ 

ప్రభావం - ప్రతిభ -శ్రీ కుందుర్తి 


. ఎన్నో వర్ణభావాలు -శ్రీ కోదాటి నారాయణరావు 
. జీవితంలో మలుపు -ఆచార్య ఖందవల్లి లకీ శ్రరంజనం 


పరిశోధనకు పునాది -శ్రీ ఆరుద 


. కెరటాలు -శ్రీ చర్ల గణపతిశాస్త్రి 


అమృత గడియలు -కలళాబ్రపూర్ణ నిడదవోలు వెంకటరావు 
'చెప్పండి జవాబు” - శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు 
మొదటి అనువాదం - శ్రీ మరువూరు కోదండ రామరెడ్డి 


. సువాసన - శ్రీ Sip సూర్యనారాయణ 


బ్రహ్మర్షి వేంకటరత్నం నాయుడుగారు - శ్రీ 2.05. ఎన్‌. శర్మ 
తల్లి - తండ్రి - విద్వాన్‌ శ్రీ గూడ లక్ష్మీనారాయణ శర్భ 
“నిర్మల” - శ్రీ భాయేళ్వర్‌ 


. నేనూ-నా రచనలు -శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి 


ప్రభావం -శ్రీ చుండి జగన్నాథం 

పెద్దలు తీర్చిన నా జీవి మార్గము -శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి (మనుమడు) 
నన్ను నన్నుగా చేసిన శ్రీమదభినవ గుప్తుడు -శ్రీ జమ్మలమదక మాధవరామళర్శీ 
“నాకు రెండూ కావలసినవే' -శ్రీ ముదిగొండ వీరభ్యదమూర్తి 
ఆజ్జేయతావాదంలోంచి నాస్తికవాదంలోకి... -శ్రీ నార్ల వెంకటేశ్వరరావు 


. నవధాన్యాల పంట - Gu రావూరు వెంకటసత్యనారాయణరావు 


అగ్నయే నమ; 
- దాశరథి 

“మామ కాని మామ చందమామ” 

“Se కాని కట్టి జీలకజ్ఞ”/ “శాస్రి కాని శాస్త్రి కేశవార్యశాగస్త్రి” 

లం జన్మతః BQ కారు. ఆయన శాస్రాధ్యయనం చేసి శాస్త్రిగా ఖ్యాతి 
పొందారు. నాకు పట్టుమని పదేళ్ళవయసైనా లేనినాడు ఖమ్మంలో గుంటి మల్లన్న HOE 
సంస్కృత పాఠశాల పెట్ట ఉదయం, సాయంత్రం హోమం చేస్తూ (ఘుమ ఘుమలాదే 
ఘృతంతో!) వేదం పఠిస్తూ ఉందేవారాయన. ఆయన గంభీరకంఠం వినడానికి వెళ్లేవాణ్డి. 
నాతో వచ్చిన తోటి బాలురు “మామకాని మామ చందమామ” అంటే “శాస్తి కాని శాప్రి 
కేశవార్యశాస్రి” అనేవాణ్ణి. ఆయన నవ్వుకుని “నువ్వన్నది నిజం. నా మతం, నా కులాలను 
అంగీకరించదు” అనేవారాయన. “అగ్నిర్వాగ్భాత్వా ముఖం టప్రవిశత్‌” అనే 
ఐతరేయోపనిషత్సూక్తికి అర్ధం చెబుతూ వుంటే- “ఆ భగవంతుడి నోట్లోకి అగ్ని యెలా 
ప్రవేశిస్తుంది? కాలదూ?” అని అడిగేవాణ్ణి. “శబ్దరూపంలో అగ్ని ప్రవేశిస్తుంది. కనుక 
కాలదు. ఇతరుల గుండెలోని అజ్ఞానాన్ని కాలుస్తుంది” అనేవారు ఆయన. మత విశ్వాసాలలో, 
నాకు విశ్వాసం లేకపోయినా, వేదాల్లో, ఉపనిషత్తులలోని అగ్నిని గూర్చి ఆయన 
చెప్పినప్పుడల్లా సాహిత్యపరంగా అన్వయించుకోడానికి తప్పటడుగులు వేసేవాణ్ణి, 

ఇటు “మదార్చా'కు వెళ్ళితే జనాబ్‌ జక్కీ సాహెబ్‌ BSS కవితలు చదివి వినిపించి 


అరాలు చెప్పేవాడు. 
@ 


“జిన్‌ DS దహఖాఃకొ మయన్ఫర్‌ నహురోజీ 
ఉస్‌ DES వార్‌ ఖూషయె గందం కో జలాదో” 


(యే చేను కృషీవలునికి ఈయదొ తిండి, ఆ చేనున ప్రతిమొక్కను కాల్చేయండి) 
ఇందులో అగ్ని విఫ్లవాగ్నియె నా మనసులో చొరబడేది. ఇక్సాల్‌ రాజకీయ సిద్ధాంతంతోనూ 
నేను ఏకిభవించలేదు. 

ఇటు కేశవార్యశాస్త్రి, అటు జక్కీ సాహెబ్‌- ఈ ఇద్దరూ లేని సమయాల్లో, నన్ను 
కవ్వించే మా బంధువులమ్మాయి చూడామణి శృంగారమంటే తెలియని రోజుల్లో ఏదో 
గిలిగింత (మనస్సులో) తనువులోనూ కలిగిస్తుందేది. ఉపనషిద్వాక్యాలు, ఇక్బాల్‌ విప్లవ 
గీతాలలోని why, చూడామణి చూపుల్లోని వెచ్చదనం అడపా దడపా నా మీద దాడిచేసి 
నన్ను లొంగదిశాయి. ఆనాడే అంగారం, శృంగారం నన్ను ఆవహించాయి.” గ్రామీణ 
ప్రమాద వినీల కబరీ రంగస్థలిలాసికా!” అని చాలాకాలం తరువాత వ్రాసిన పంక్తిలో ఈ 
రెండు (రసాలు) కలగలిసిపోయాయి. పలాకుసుమలాసిక అగ్ని బాలిక! నేను ఆ విద్వాంసు 
లిద్దరికి దూరమైనా, నా చూడామాణి దక్కకపోయినా, నాలో ఆనాడు వారివలన ప్రవేశించిన 
అగ్ని రమారమి నలభై యేళ్లుగా నన్ను వెంటాడుతున్నది. 'అగ్నయే నమః 

'నందిని మాన వత్రిక- నంవుటి-1, నంచిక-1, జనవరి 1975 


(భావం 9 


బక పారం 


-దా॥ ని. నారాయణరెక్షి 
a 


కవిగా కాదు, వ్యక్తిగా కాదు, వక్తగా నేను నేర్చుకున్నవి కొన్ని పాఠాలున్నాయి. 


అదేపనిగా నేర్చుకున్నవి కావు. అలవోకగా అలవడ్డవికూడా కావు, బుర్ర గిర్రుమనేటటు 
కొన్ని సందర్భాల్లో తారసపడ్డ ఘట్టాలివి. ట్‌ 

ఆంధ్రదేశంలోని ఒక ప్రముఖ కళాశాల సాంస్కృతికోత్సవాలలో పాల్గొనటానికి 
వెళ్లాను. దాదాపు 17 ఏండ్ల క్రితం. అప్పటికి సినీ నీడల (ప్రసక్తి లేదు. కాబటి కేవల 
తరుణసాహితీ మూర్తిగానే ఆ సభల్లో పాల్గొన్నాను. ఫలానా విషయంపై ప్రపంగి౦చాలనే 
కటకటా లేమీలేవు. మత్తేభాన్ని స్టూలుమీద ఎక్కించి తిప్పించే ఇక్కట్టులూ ఏమీ లేవు. 
సాంస్కృతికోత్సవాలు కదా! ఇష్టమున్నవాళ్లు ఇష్టమున్నంత సేపు మాట్లాడవచ్చు. అయితే, 
ప్రేక్షకుల కరతాళధ్వనులు కాల నిర్ణయానికి తగిన తగవరులు, రక్తికీ విరక్తికి. ఆ రోజు 
నేను బాగా నూరి తీసుకపోయిన విషయం- తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్యంలో 
హాస్యరస పోషణం, రామకృష్ణుడనగానే రామలింగడు గుర్తురావటం, రామలింగడనగానే 
'త్రువ్వట బాబా SoH’ స్ఫురించటం రకరకాల అకటా వికటపు పద్యాలు జ్ఞాపకం రావటం 
సహజం. అలాకాకుండా చాటుపద్యాల్లో రామకృష్ణుని వికటకవిత్వం ప్రకటితం కావటంలో 
విశేషం లేదు. అంతటి భక్తి ప్రధానమైన, భావబంధురమైన పాండురంగ మాహాత 
ప్రబంధంలో కూడా అక్కడక్కడ అతని హాస్యకుశలత ఎలా కొస మెరుపులు మెరుస్తుండో 
వ్యాఖ్యానిస్తూ ఆ మెరుపుల్ని పట్టుకొని సభలో గుప్పించటానికి ప్రయత్నించాను. ఏం 
లాభం? ఎవరూ కదలరే? ఒక అరడజను కరతాళధ్వనులైనా, పొరపాటుననైనా పలుకవే. 
ఓహో! అనరు, చాలు లెమ్మనరు. దాదాపు 45 నిమిషాలు స్తబ్దంగా గడిచిపోయింది. 
చాలనుకొని నేనే సెలవు తీసుకున్నాను. రక్తి కట్టవలసిన విషయం చప్పగా చల్లారినందుకు 
బుద్ది బొప్పి కట్టింది. ఆ రాత్రి అలా నిట్టూర్చింది. మరునాడు ఉదయం. అదే నగరంలో 
మరో కళాశాలలో మరో సాహితీ సదస్సు. మళ్లీ నా ఉపన్యాసం వరస తిప్పితే కాని 
వ్యవహారం రక్తి కట్టదనుకున్నాను. నిర్వికారంగానే కాదు, నిర్విషయకంగానూ వేదికపై 
నిలబడ్డాను. బుగ్రభాళీగా ఉంది. కారణం? అంతవరకు నూరుకొని ఉంచిన సారాన్ని 
అమాంతంగా చాలా ముందుగానే .ఒలకపోశాను. అప్పటికి ఏ కొమ్మ దొరికితే దాన్ని 
పట్టుకొని ఊగాలని అనుకున్నాను. సాగింది ఉపన్యాసం ఊగింది పదవిన్యాసం. 
సాహిత్యమంటే- కవిత్వమంటే- నిత్యజీవితం- సమకాలీన సేమాజరంగం- వాస్తవికత 
ఇదీ కథ. వీటి చుట్టూ తిరిగింది నా భాషణం. మధ్య మధ్య ఉత్తేజం, కావలసినంత 
ఉద్రేకం, ఎవరికీ? (పేక్షకలోకానికి, దాదాపు రెండు డజన్ల చప్పట్ల పరంపరలు. ఫలితం 
ఉపన్యాసం చాలా బాగుందని (విద్య) అర్హులు, (విద్య) అధికులు ఏకగ్రీవంగా మెచ్చుకోవటం. 
రెండు ఘట్టాలను బేరీజు వేసుకొని నేను నేర్చుకున్న తొలిపాఠం- మహాసభల్లో విషయనిర్దేశం 
లేని సాంస్కృతికోత్సవాలలో ఒక GBS విషయాన్ని గూర్చి పరిశ్రమించి ప్రసంగించటం 
వృధా ప్రయాస కాలాన్ని మరిగిస్తున్న లోకాన్ని కదలిస్తున్న సమకాలీన విషయాల్ని గూర్చి 
ఉవ్వెత్తుగా ఉపన్యసించటం అప్పటికి అత్యంత సముచితం. 

నాటినుంచి వక్తగా నేను నేర్చుకున్న పాఠాలు తెరుచుకున్న వివేక కవాటాలు 
- ఎన్నో- ఎన్నో వీలున్నప్పుడు మలిపాఠం గురించి ముచ్చటిస్తాను. 


“నందిని” మానవత్రిక- నంవుట్‌- 1, నంచిక-2, ఫిబ్రవరి 1975 


10 ప్రభావం 


విశ్వనాథ వక్తృత్వం 
- దివాకర్ల వేంకటావధాని 


మా నాయనగారికి సోదరులు నలుగురు, అన్నలిరువురు, తమ్ములిరువులు. 
తమ్ములలో మొదటివారు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులలో నొకరైన తిరుపతిశాప్రి 
గారు. వారు పోలవరము జమీందారుగారికి ఆస్థాన కవులగుటచే కాకినాడలో 
నుండెడివారు. ప్రతి సంవత్సరము తల్లిదండ్రుల ఆబికములకు వారు సకుంబముగా 
అభిజనస్థానమైన యండగండి వచ్చెడివారు. అది క్షతియులధికముగా కలయూరు. శ్రీ 
తిరుపతిశాగస్తిగారు మాయూరు వచ్చినప్పుడెల్ల యెవరో సంపన్న క్షత్రియ గృహస్థులు 
వారిని సగౌరవముగా తమ ఇంటికి గొనిపోయి యూరిలోని విద్యావంతులందరిని 
పిల్చి కవితా గోష్టి చేయించెడివారు. శ్రీ శాస్త్రిగారు జరీయంచుల దోవతి కట్టుకొని 
పెద్దజరీకల యెట్జని సేలువపైని ధరించి పలువురు వినుచుండ సారస్వత గోష్టి 
జరిపెడివారు. నేనును వారి ప్రక్కనే కూర్చుండి వినుచుండెడివాడను. అప్పుడు నాకైదాటేండ్ల 
కంటే ఎక్కువ యుండవు. గాయత్రీ రామాయణమునందలి శ్లోకములు, భాగవతము 
నందలివియు శతకములందలివియు కొన్ని పద్యములు నాకప్పుడు కంఠగతములై 
యుండెను. శ్రీశాప్రిగారు తమ ప్రసంగము ముగిసిన తరువాత నాచే కొన్ని పద్యములు 
శ్లోకములు చదివించెడివారు. మా ఇంటికెదురుగా నున్న క్షత్రియులొకరు. వారి పేరు 
DOSS సోమరాజుగారు- శాస్రిగారితో “వీనిని మీయంత కవినిని పండితుని 
చేయవలెను” అనెడివారు. శ్రీ శాస్త్రిగారు మందహాసమొనరించుచు ప్రక్కనున్న నా శరీరము 
ప్రేమతో తడవెడివారు. వారి మొగమున నందము DBS ఆ మందహాసము నాకిప్పటికిని 
జ్ఞాపకమున్నది. 

నా కాటేండ్లు. ఉదయమేడు గంటలకు పోస్టు వచ్చెను. మా నాయనగారొక 
కార్లు చదివి గొల్లుమని యేడ్చిరి. ఇంటిలోని వారందటు నేద్చిరి. నేనును కారణము 
తెలియకుండానే యేద్చితిని. తరువాత ఆంధ్రపత్రిక వచ్చినది. అందులో తిరుపతి శాప్రిగారి 
నిర్యాణము దివాకరాస్తమయమను పేరుతో ప్రకటింపబడినది. పలువురు మిత్రులు, 
శిష్యులు వారిని గూర్చి పద్యములు వ్రాసిరి. మా నాయనగారు పెద్ద పెట్టున నేడ్చుచు 
ఆ పద్యములు చదివిరి. లక్ష్మణుడు యుద్ధరంగమున మూర్శిల్లినప్పుడు శ్రీరాముడేడ్సిన 
యేడు తరువాత చదివినప్పుడెల్ల నాకప్పటి మా నాయనగారి యేడ్పు జ్ఞప్తికి 
వచ్చుచుండెను. వారంతగా దుఃఖించుట మటెన్నడు చూడలేదు. అప్పుడు బికృమొగముతో 
చెంతచేరిన నన్ను చూచి వారు “తిరుపతీ వీనిని నీయంతకవిని పండితుని 
చేసెదవనుకొంటినిరా వీనికా అదృష్టము లేదు. నీవు లేమిచే లోకమంతయు శూన్యమై 
పోయినదిరా” అని మరల బిగ్గరగా ఏడువనారంభించిరి. నాకా అదృష్టము లేకపోయినది. 


(ప్రభావం 11 


కాని మా నాయనగారన్న ఆ మాటలు నా గుండెలో నెప్పుడును మెదలుచునే యుండున్వ 

బందరులోని హిందూ కళాశాలలో ఇంటరులో చేరితిని. అప్పుడు శ్రీ కవిసమ్రాట్‌ 
విశ్వనాథ సత్యనారాయణగారందాంధ్రోపన్యా సకులు. నేను demoed సంస్క తము 
చదువుచుంటిని. వారు తెలుగే కాక సంస్కృతము కూడా బోధించుచుండిరి. కటుచుగా 
నేను వారియింటనే యుండెడి వాడను. వారు కళాశాలకు తెల్లని ఖద్దరు ధోవతి 
ఖద్దరు కోటు, ఖద్దరు తలపాగ ధరించి వచ్చెడివారు. వారి ఆ వేషము, వారు బోధించెడి 
తీరు, వారిని కళాశాలలోని ఇతరోపన్యాసకులు గౌరవించెడి విధానము ననౌంత్లో 
ఆకర్షించెడివి. వారి ఉపన్యాసము లెచ్చట నున్నను వెళ్ళి వినుచుండెడి వాడను. వారు 
కొందటీని మెచ్చెడివారు. కొందరిని నిర్భయముగా తెగడెడివారు. నా సహపారఠి, 
మాయూరివాడు, ఇందుకూరి సత్యనారాయణరాజు (పాపమాతడు యౌవనముననే 
దివంగతుడయ్యెను) ఆ యుపన్యాసములకు నాతో వచ్చి దారిలో ఉపన్యాస విషయముల 
నుత్సాహముతో చెప్పుచు నాతో “మీరును ఇట్లే కవిపండితులై ఉపన్యాసములు చెప్పి 
సభ్యుల నలరించు కాలము వచ్చు” ననెడి వాడు. ప్రేమతో అతడనెడి ఆ వాక్యములు 
నేనుపన్యాస వేదిక ఎక్కునప్పుడెల్ల జ్ఞప్తికి తగులుచుండును. 


మాటలు విస్మృతములై గాలిలో కలిసిపోవచ్చును. వాని ప్రభావము మాత్రము 
శాశ్వతముగా నుండిపోవును. 


“నందిని” మాసవత్రిక- నంవుటి-1, సంచిక-రి, మార్చి 1975 


ఉపనిషత్‌ సుధాలహరి డి.వి.డి.లు అందుబాటులో ఉన్నాయి 


ఉపనిషత్‌ సుధాలహరి ఉపన్యాసమంజరి కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించలేక 
పోయినందుకు చింతిస్తున్నారా? ఇపుడా అవసరం లేదు. ఉపనిషత్‌ సుధాలహరి ఆరు 
రోజుల కార్యక్రమాలను మూడు డి.వి.డి.లుగా రూపొందించడం జరిగింది. ఉపనిషత్‌ 
సుధాలహరి పుస్తకంతో సహా వాటి విలువ కేవలం రూ॥150/- (కేవలం నూట 
యాభై రూపాయలు) మాత్రమే! వెంటనే డి.వి.డి. సెట్‌ను సొంతం చేసుకోండి. 

ఉపనిషత్‌ సుధాలహరి కార్యక్రమాలను ఇంట్లో చూచి ఆనందించండి. వివరాలకు 
సంప్రదించండి. 


అయలసోమయాజుల నాగేశ్వరరావు మాడభూషి అనంతాచార్యులు 
| కార్యదర్శి అధ్యక్షుడు 
చరవాణి: 9247 328 440 చరవాణి: 9290 702 328 


12 (ప్రభావం 


పోతన ఆదర్శకవి 


- వానమామలై వరదాచార్యులు 


నా పదేండ్ల వయస్సులో మణిగిరి రామాబాయమ్మ గారింట్లో మా అన్నగారి 
వద్ద విద్యాభ్యాసం చేస్తూందేవాణ్సి. రామాబాయమ్మగారు తమ విరామ సమయాల్లో 
ఎప్పుడూ పోతనగారి భాగవతం చదువుతూ నాతో గూడా చదివించేది. భాగవతంలో 
దశమస్మంధం పూర్వభాగం చదవడమంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. గోకులాష్టమీ 
రోజు కృష్ణజన్మ నేనే చదివేవాణ్ణి. పోతనగారు సహజకవులు. సహజ పండితులు. ఆయన 
శబ్దాలలో సామవేద సంగీతమేదో ఉన్నట్లనిపిస్తుంది. ఆయన శబ్ద సౌందర్యానికి ఎందటి 
ప్రాధాన్యం ఇస్తాడో అర్ధచమత్కృతికి అంతటి ప్రాధాన్యమిస్తాడు. నేనా రోజుల్లో భాగవతం 
చదువుతూ ఆనందాతిశయంతో ‘Do రాస్తే ఇలా వ్రాయాలె అనేవాణ్ణి. అనుకొని 
మురిసిపోయేవాణి. 


కొంచెం పెరిగి 18 ఏండ్ల ప్రాయం వచ్చింది. కాళిదాసు కవితతో కొంచెం 
పరిచయం గలిగింది. మా పెద్దన్నగారు శాకుంతల శ్లోకాల కొన్నిటిని, అతిసుందరమైన 
వ్యాఖ్యానంతో బోధించేవాడు. ఆయన శృంగార రసచిత్రణ నన్ను ares చేసింది. 
అటు పోతన భక్తి ఇటు కాళిదాసు సుధారససూక్తి నా తలలో నిండిపోయాయి. 


ఒకనాడు రవీంద్ర కవీంద్రుని గీతాంజలి” చదవడం తటస్థించింది. వేదాంతానికి 
కళారూపమిచ్చి చెప్పే పద్ధతి నాకు చాలా నచ్చింది. జాషువా "వ్రాసిన SPR’ అను 
చిన్న కావ్యాన్ని చదివి కవికి రాజు చేసిన అన్యాయానికి కన్నీరు గార్పాను. కాని 
అంతమాత్రానికే ఆ మహాకవి గుండెపగిలి ఎందుకు మరణించాల్సి వచ్చిందో నాకు 
అర్థం కాలేదు. “అక్షర కవితాధనం తనకుండగా క్షరధనాలకు లొంగిపోకుండ ఉండాలి 
గదా” అని అనిపించింది. అలా చేసిన పోతన జ్ఞాపకానికి వచ్చినాడు. ఆ మహితాత్ముని 
SPS HB నిరుపమాన మనిపించింది. రాజాదరమును కాలదన్ని, కలకాలం 
మహాకవిగా నిలబడగలిగిన పోతన ఆదర్శ కవియని భావించి అతని సచ్చరిత్ర గానం 
చేయాలనిపించింది. ఆయన వర్తనం ఆయన కవిత్వం నన్నాకర్షించాయి. ఆయన చరిత్ర 
వ్రాస్తే నేనుగూడ ఒక కవిని కాకపోతానా అని గానం చేశానాహాలికకవి వృత్తాన్ని. అది 
నాకు చక్కని కవిత్వం ఎలా ఉండాలో ఉపదేశించింది. ఆవు వెంట నడిచే లేగనై అతని 
వెంట ఆటలాడాను. | 


“నందిని” మాసవతిక- నంవుటి-1, నంచిక-4, మార్చి 1975 


ప్రభావం 13 


మలుపు తిప్పిన లేఖ 


- దేవులవల్లి రామానుజరావు 


ఇప్పటికి ముప్పై ఆరు సంవత్సరాల క్రిందటి మాట. 1939 sone నిజాం 
కళాశాల నుండి డిగ్రీ తీసుకొన్న తరువాత ఒకటి రెండు సంవత్సరాలు తీరికగా ఇంటిలో 
ఉండడం తటస్థించింది. ఆ కాలంలో న్యాయవాద వృత్తి అవలంబించవలెనా ax 
వ్యవసాయము మొదలైన ఇంటి వ్యవహారాలు చూచుకొనవలెనా అని ఆలోచించుకుంటున్న 
రోజులు. కాలక్షేపానికి కొంత కవితా వ్యాసంగము, రచనా వ్యాసంగము Sodas. 
ఆ సందర్భంలో గోలకొండ పత్రికలో కొన్ని వ్యాసాలు వ్రాసి ప్రచురించే అవకాశం కలిగింది. 

నా మొట్టమొదటి వ్యాసము పత్రికలలో ప్రకటి తమైంది. ఎంతో సంతోషం కలిగింది. 
రెండు రోజుల తరువాత సన్నని దస్తూరితో 'మిత్రవర్యా!” అని సంబోధిస్తూ వ్రాసిన కారు 
ఒకటి అందింది. ఆ కార్డు హైదరాబాదు రాష్ట్రంలోని సమస్త ప్రజాహిత జీవనానికి" 
సాంస్కృతిక కార్యకలాపాలకు అన్నింటికి మార్గదర్శకులైన మూలవిరాట్టు ఆంధ్రపితామహ 
మాడపాటి హనుమంతరావు పంతులుగారు వ్రాసింది. వారి ప్రశంస నన్ను పరమానంద - 
భరితుణ్ణి చేసి, సాహిత్య రంగంలో కృషిచేయవలెననే సంకల్పము రేకెత్తించింది. నా వ్యాసాన్ని 
హర్షిస్తూ హైదరాబాద్‌ వచ్చినప్పుడు తమను తప్పక కలుసుకోవలసిందిగా పంతులుగారు 
నన్ను ఆ కార్డులో కోరినారు. అంతటి మహావ్యక్తి కోరికను ఆదేశంగా భావించి తరువాత 
కొన్ని వారాలకు హైదరాబాద్‌ వచ్చి వారిని సందర్శించినాను. ఆనాడు వారు నాపట్ల 
చూపిన ఆదరము, నాకు ఇచ్చిన ప్రోత్సాహము నా జీవితంలో యెన్నడూ మరవజాలను. 
ఆనాటి వారి ప్రోత్సాహమే తరువాత కాలాన్ని పూర్తిగా సాంస్కృతిక కార్యకలాపాలకు 
వినియోగించటానికి కారణభూతమైనది. విద్యాధిక యువకులను ప్రజాసేవవైపు ఆకర్షించడం 
పంతులుగారి ఆశయాలలో ఒకటి! 

1942 సం॥లో 'తెలంగాణి దినపత్రికగా హైదరాబాద్‌ నుండి వెలువడింది. ఆ 
పత్రిక సంపాదక వర్షంలో చేరవలసిందని హనుమంతరావు పంతులుగారు స్వదస్తూరితో 
మరొక జాబు వ్రాసినారు. కాని, నేను నాగపూరు న్యాయకళాశాలలో చేరినందువలన ఆ 
అవకాశాన్ని వినియోగించుకోలేదు. అయితే హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి సందర్భంలోనూ 
పంతులుగారిని సందర్శించి, వారితో కొంత కాలము గడిపి, ఉత్తేజితుణ్లి అయ్యేవాడిని. 
వారి సలహాలను, ఆశీర్వచనాలను పొందేవాడిని, వారు నా పట్ల చూపిన ఆదరాభిమానాలు 
నా ప్రజాహిత జీవనానికి మార్గదర్శకాలైనవి. 

క్రమశిక్షణ, సమయపాలన విశేషించి సంస్థల డబ్బు వినియోగించడంలో కఠినమైన 
నియమాల పాటింపూ, ప్రజాసంస్థలకు సుస్థిరమైన పునాదులను నిర్మించవలెననే దీక్షా 
నేను పంతులుగారి నుండి నేర్చుకున్న పాఠాలు. ఆ పాఠాలను సరిగా అభ్యసించి, అందుకు 
అనుగుణంగా వ్యవహరించినందువల్లనే,' నేను కొద్దో గొప్పో భాషాసేవ, దేశసేవ 
చేయగలిగాను. నా జీవితంలో యీ మలుపుకు కారణభూతులు హనుమంతరావు 
పంతులుగారే. ఆయన మరెందరికో మార్గదర్శకులైనారు. నాటి తెలంగాణా పరిస్థితులు 
తెలిసిన వారందరికీ యీ సత్యము విదితమే కదా! 


“నందిని” మానవతత్రిక- నంవుటి- 1, సంచిక-ర్‌, మే 1975 


14 (ప్రభావం 


అపోహలు అందించిన విజయాలు 
- రావూరు ఎంకట సత్యనారాయణరావు 


ఆదినుంచి నా జీవితంలో అపోహలు చాలా రకాలుగా బయలుదేరుతూ 
వచ్చాయి. కొన్ని లేనిపోని గొప్పలు చెప్పేవి, కొన్ని కానరాని తప్పులు SHodD, అవనీ 
నిజమైతే నేను ఒక అమల మందాకిని సృష్టించుకొని ఒడ్డున కూర్చుని ఏవో గీతాలాలపిస్తూ 
వుందేవాణ్ణి లేదా వైతరణి వొడ్డున విషాద గీతాలో వల్లిస్తూ పుందేపాణ్డి | 


అపోహల ప్రభావం అప్పుడప్పుడు జీవితం మీద పడుతూ వుంటుంది. నా 
జీవితంలో కొందరి అపోహలు నాకెంతో మేలు చేసినాయి మా వూళ్ళో ఒక హరిజన 
బాలుడికి నాకు ఇంగ్లీషు బాగా వచ్చనే అపోహ వుండేది. నేను కాదనడం ఎందుకని 
వూరుకునేవాణ్ణి. ఒకరోజున వాడు ఇంగ్లీషు పుస్తకం తెచ్చి పాఠం చెప్పమని 
ట్రతిమలాడాడు. ఆ రాత్రి మా అన్నగారి దగ్గర పాఠం చెప్పించుకొని మరునాడు వాడికి 
చెప్పాను. ప్రతిరోజు అంతే! అతగాడి అపోహవల్ల నాకు ఆంగ్ల భాషాధ్యయనం ఏర్పడింది. 
అంతకుముందు అక్షరాలు తప్ప మాటలు రావు. 


ఎందుకనో మా బందరులో ఒక వ్యాపార ప్రముఖుడికి నాకు BY చేతవుననే 
అపోహ కలిగింది. వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. Sx ఒక అయిదు రోజులు టైము, 
అడిగి ఒక మిషను అద్దెకు తీసుకుని దాని లక్షణాలు మాత్రం (గ్రహించి ఉద్యోగంలో = 
చేరాను. ఈయన అపోహ నన్ను ప్రప్రథమంగా ఉద్యోగస్సుణ్ణి చేసింది. 7 

అలాగే ప్రఖ్యాత పత్రికాధిపతులు శ్రీ ముట్నూరి కృష్ణారావుగారికి నాకు హిందీ 
భాష వచ్చుననే అపోహ కలిగింది. అనువాదకుడుగా పిలిచి ఉద్యోగం ఇచ్చారు. 
రాదనకుండా ఎలాగో తంటాలు పడ్డాను. అపోహ ఈనాటి సారస్వత జీవితానికి నాంది 
గీతం అయింది. అపోహల నుంచి ప్రభావితాలైన జీవితాలు అరుదేమో! 


“నందిని” మాసవ(థత్రిక- సంవుటి -1, నంచిక-6, జూన్‌ 1975 


(ప్రభావం 15 


చతురంగం 
- Gu Ser దుర్గయ్య 


నేను పుట్టింది మొదలు ఇంచుమించు అరువై పంచాంగాలు పాతబడి Sango 
చిన్నతనం చూస్తుండగానే పెద్దతనంగా రూపుదిద్దుకున్నది. రకరకాల అనుభ 
ప్రభావాలు పొంది చిన్నవాడు పెద్దవాడౌతాడు మనిషి. అందరి జీవితం యింతే. 


నా చిన్నప్పుడు మా గ్రామం (మడికొండ)లో కనకనయ్యగారంటూ ఓ బ్రాహ్మణ 
సన్యాసి ఉండేవాడు. ఆయన చతురంగపు ఆట వ్యామోహంలో పడి సన్వాసి అయినాడు 
ఆ ఆటలో ఆయన నిష్టాతుడు. ఆయన దగ్గర శిక్షణపొంది చతురంగం ఆడటం బాగా 
నేర్చినాను. 'చతురంగ DAV, సంసారపు ఎత్తు' అంటారు. చతురంగం వల్ల నాకు వేరే 


లాభం కలుగకున్నా మనః స్థైర్యం, చిత్త సంయమనం కుదిరింది. 


మా గ్రామంలో గురుకులాలలాంటి రెండిండ్లు ఆనాడు వుండేవి. ఒకటి వానమామలై 
వారిది, రెండోది కాళోజీ వారిది. ఈ రెండు చోట్ల కూడా నిరంతరం ఉచిత విద్యాబోధనం 
జరుగుతూ వుండేది. వానమామలై వారింట్లో తెలుగు, సంస్కృతం; కాళోజీ వారింట్లో 
ఉర్దూ, ఇంగ్లీషు కొంత నేర్చుకున్నాను. అప్పటి జ్ఞానం నాకు ఉన్నత విద్యాభ్యాసంలో 
బాగా తోడ్పడింది. 

వీ.ఏ.లో మాకు రాయప్రోలువారి 'తృణకంకణం” పాఠ్యగ్రంథంగా ఉండేది. అప్పుడు 
ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధ్యక్షులు. 
శ్రీ ఖండవల్లి లక్ష్మిరంజనంగారు ఉపన్యాసకులు. నేనూ, శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి 
మాత్రమే అప్పుడు తెలుగులో విద్యార్థులం కాబట్టి ఆచార్యులు మాకు చక్కగా బోధించేవారు. 
ముఖ్యంగా తృణకంకణం చదవటం వల్లనే అనుకుంటాను నాకూ కవిత్వం వ్రాయాలనే 
అభిలాష కలిగింది. ఛందస్సు శ్రీమాన్‌ దూపాటి వేంకటరమణాచార్యుల వద్ద ఇంటర్‌ 
మీడియట్‌ చదివేటప్పుడే నేర్చుకున్నాను. వ్రాయాలనే కోరిక అప్పుడు కూడా కలిగినా 
ప్రయత్నం జరగలేదు. కాని శ్రీ సుబ్బారావుగారి ప్రభావం వల్ల చిన్న చిన్న ఖండికలు 
(వ్రాయటం ప్రారంభించినాను. 'నన్నయ్యభట్టు ప్రశంసి'యే నా మొదటి రచన అని చెప్పవచ్చు. 
శ్రీ సుబ్బారావుగారికి వినిపించినాను. వారెంతో మెచ్చుకున్నారు. ఆ ప్రోత్సాహంతో నా 
ప్రయత్నం ముందుకు సాగింది. పద్యాలే కాక చందమామ, సెలయేరు వంటి గేయాలు 
(ఎం.ఏ.కి చదువుతున్నప్పుడు) వ్రాయడం, వారికి వినిపించడం వారి మెప్పులందుకోవడం 
జరిగింది. ఈ విధంగా నేనూ ఒక కవినై నా ననుకున్నాను. తరువాత 'గంగి రెద్దు 
లాంటి కావ్యం కూడా (వాయడం జరిగింది. 

ఒకప్పుడు “మనుచరిత్ర చదువుతుండగా కొన్న పద్యాలకు నాకు తోచిన విశేషాలను 
వ్యాసరూపంలో ప్రాసి ఆచార్య లక్ష్మీరంజనంగారికి వినిపించినాను. వారు నన్ను పిహెచ్‌.డి. 
పరిశోధనకు ప్రోత్సహించినారు. ఆ తర్వాత వారి పర్యవేక్షణలోనే పరిశోధన సాగించి 
పట్టము పొందటం జరిగింది. సాహిత్య విమర్శనకు, పరిశోధనకు మార్గదర్శకులయినారు 


ఆచార్య శ్రీ లక్ష్మీరంజనంగారు. 


బాలు, 


“నందిని” మానవత్రిక- సంవుటి-1, సంచిక-7, జులై 1975 


గురవే నమః 


- Su వొటిబంద మాధవశళర్ణ 


“వథా గురోః పాదనవూత గంధినా/ గిరా గురోః 855 బంధుర(శ్రియా 

హృదా గురో ర్భావన సాహితా నృజా/ భావే Sabo మే కవితా ప్రయత్రా” 

ఈ శ్లోకానికి 42 ఏళ్లు. నాకు 65 ఏళ్లు. ఇందులో 'గురోకి అని ఏక వచనం 
ఉన్నది. కాని ఆ యేకవచనంలో ఇద్ద రున్నారు. ఆ 00965 GI బహిరంగంగా 
పరమశ(త్రువులులాగా కనిపించినా అంతరంగంలో పరమమి(త్రులు. నా అంతరంగంలో 
కూడా ఆ యిద్దరూ ఒక్కరే. 

నేను ఇంటర్‌ చదవడానికి బందరు నోబుల్‌ కాలేజీలో చేరేను. మదనగోపాలునికి 
అంకితం చేస్తూ యదువంశము అనే ప్రబంధం మొదలుపెట్టి రెండాశ్వాసాలు వ్రాశాను. 
విశ్వనాథ వారు హిందూకాలేజీలో ఉపన్యాసకులుగా ఉండేవారు. వారిని దర్శించి నా 
పద్యాలు దిద్దిపెట్టండి అని అడిగేను. చదవమన్నారు. 

ఆభీలాబ్ద చమూ సమాన నిజ దే వోక్షుద్ర తేజు శ్రటూం 

ధీభూతాఖిల భూమి WS యగునా స్రీ గాంచి కంనుండు మే 

ఘాభిధ్వానముతోడ నిట్లనియె నో గంభీర నంరంభ... 

విశ్వనాథవారు ఈ పద్యాన్ని మహాప్రాణాక్షరాలను వొత్తుతూ, దీర్దాకారాలను 
సాగదీస్తూ చదివి అబ్బో అన్నారు. వెక్కిరిస్తూన్నారనిపించింది. దిద్దలేదు, సలహాలివ్వలేదు. 

ఒకనాడు ఆయన పాఠం చెబుతుండగా క్లాసులో వెళ్లి కూర్చున్నా గుణనిధి కథ 
చెబుతున్నారు. ఏమి చెప్పటం! అది గానమా, వ్యాఖ్యానమా, అభినయమా! మరుపురాని 
అనుభవం అది. ఆయన నాకు మొదటి గురువు. ఆయనలాగా కవిత చెప్పలేకపోయినా 
పాఠమైనా చెప్పాలి. 

తరువాత బి.ఏ. ఆనర్సు చదవడానికి వాల్తేరు వెళ్ళాను. అక్కడ పింగళివారు. 
ఆయన పాఠం చెప్పడం అదొక తీరు. పరమ సుకుమారమైన తీరు. విశ్వనాథవారు 
చెబుతుంటే రత్నాలు త్రవ్వి పోస్తున్నట్లు. పింగళివారు చెబుతుంటే పువ్వులు వెదజల్లుతున్నట్లు. 
పింగళివారు రెండో గురువు. మొదటి ముద్రమీద రెండో ముద్ర పడింది. కొంతకాలం 
దేనికదే. నేను నేనయిన తరువాత రెండూ కలిసిపోయినై. 

విశనాథ వారి ప్రతిభ మహాసముద్రం. దరి దొరకదు. లోతు తెలియదు. పింగళి 
వారి ప్రతిభ నిన్ను కొత్త వ్యక్తిని చేస్తుంది. పింగళివారి ప్రతిభ నిన్ను నిండు వ్యక్తిని 
చేస్తుంది. విశ్వనాథ సూర్యుడు. చైతన్యాభిషేకం చేస్తుంది ఆయన ప్రతిభ. పింగళి చంద్రుడు- 
అమృతాభిషేకం చేస్తుంది ఆయన ప్రతిభ. నేను రెండు అభిషేకాలు అనుభవించాను. 
నేను నేనుగా వికసించాను'. 

నేను కవిని కాలేదు. పండితుడను కాలేదు. అధ్యాపకుడనైనాను... 'గురోః లో 
ఇమిడి ఉన్న ఆ యిద్దరి ప్రతిభా ప్రభావం ఏకమైన అధ్యాపకత్వానికి ఒక విశిష్టతను 
సంపాదించినై. గురవేనమః! 

“నందిని” మాసవతిక- నంవుటి- 1, సనంచిక-8, ఆగగ్జు 1975 


(భావం 17 


ప్రభావం - ప్రతిభ 


-కుంద్దుర్తి 


నామీద ఎవరి ప్రభావమైనా పడిందా? ఏమో, చెప్పడం కష్టం. పడిందంటే 
నేను స్వతంత్ర వ్యక్తిత్వం లేనివాణ్ణి అయిపోతాను. పడలేదంటే, మీరు నమ్మరు. నువ్వేం 
జీనియస్‌గా పుట్టావా అంటారు. అందుకే నేను మిమ్మల్నే అడుగదలుచు కున్నాను. నా 
కవిత్వం పూర్వం రాసిన ఫలానా వారి కవిత్వంలా వుందని పరిశోధన చేసి చెప్పండి. ఆ 
ఫలానా వారి ప్రభావం నా మీద పడిందని నేను ఒప్పుకుంటాను. 

జాషువాగారి దగ్గర చదువుకున్నాను. ఎవరి ప్రభావమైనా మీద పడే యీడు 
కాదది. అయినా ఆయనంటే నాకు అభిమానం. ఆయన పద్యకవితలో సారళ్యవాది. 
నేనూ సారళ్యవాదినే వచన కవిత్వంలో. ఆయన అభ్యుదయవాది పద్యకవితలో నేనూ 
వచన నకవిలో అభ్యుదయవాదినే. ఇంతకూ ఆయన ప్రభావం పడిందంటారా? 


విశ్వనాథ వారి శిష్యుణ్ణి. ఆయన ముద్ర నామీద ఒకానొక కాలంలో చాలా 
వుండేది. ఆయనలాగా రాయగలిగానా అంటే లేదు. ప్రయత్నం జరిగింది కాని విఫలం 
కాలేదు. ఆయన భావాలూ నా భావాలూ, రాను రాను బాగా దూరమైపోయాయి. ఆయన 
గురువే. అభ్యుదయ కవుల్లో చాలామంది ఆయన్ను తిడతారు. నాకు తిట్టబుద్ధి వెయ్యదు 
సరిగదా, ఆయన తిట్టినా పడతాను ఆయనంటే నాకు సాఫ్ట్‌ కార్నర్‌. 

మరి శ్రీశ్రీ? శ్రీశ్రీ నన్నేమి, మా యుగంలోన సర్వ యువకవులను నూతన 
అభ్యుదయ కవితాతత్వశక్తి చేత శాసించాడు. చుట్టూవున్న గాలిని పీల్చకుండా ఎలా 
బ్రతుకగలరు, ఎవరైనా? ఇది శ్రీశ్రీ శక్తి అనడం కంటే యుగశక్తి అంటే న్యాయంగా 
వుంటుంది. ఆ యుగశక్తిని ఆ యుగకర్త మేలుకొల్పాడు. 

ఇంతకూ వీరి ప్రభావం వున్నట్లా, లేనట్లా, ఒక్క చోటునుండే అన్ని లక్షణాలు, లేక 
అనేక లక్షణాలు వచ్చిపడితే దాన్ని ప్రభావం అంటాం. అనేకచోట్ల నుండి రకరకాల 
గుణాలు వచ్చిపడి తమ జన్మ స్థానానికి పోలిక లేని విధంగా ఒక కొత్త మిశ్రమం ఏర్పడితే 
దాన్ని ప్రభావం అనం. ప్రతిభ అంటాం. 

యువకులు కొత్తలో కొంతమందిని అనుకరించడం చేస్తుంటారు. ఇది అనివార్యం. 
కాని ఆ ధోరణి అలా సాగినంతకాలం వ్యక్తిత్వం ఉండదు. దానిని సాధ్యమైనంత త్వరలో 
తెంచుకోవాలి. 

ఎన్నెన్ని ప్రభావాలు వచ్చి తలుపు తట్టినా, అన్నింటినీ స్వీరించి, జీర్ణం చేసుకుని, 
తనదైన ఒక కొత్త ప్రభావాన్ని యితరులపై పడజేయగలిగినవాడే నిజమైన కవి. ప్రతిభ 
అనేమాటకు నిర్వచనం అదే. 


“నందిని” మాసవత్రిక- సంవుట్‌-1, నంచిక-9, సెప్టెంబరు 1975 


18 (ప్రభావం 


ఎన్నో వర్ణభావాలు 
- కోదాటి నారాయణరావు 


బాల్యంలో నాపైన ప్రసరించిన ప్రభావం విశేషంగా మా తాతగారిది. ఆయన 
పల్లెటూరివాడైనా, ఐద్యావంతుడు కాకపోయినా, అన్ని మతాలపట్ల, కులాల పట్ల 
సమన్వయభావం ఉండేది. మూఢ విశ్వాసాలు ఆయన నమ్మేవాడు కాదు. సంప్రదాయాల 
ప్రభావం కూడా ఆయనపై అంతగా ఉండేది కాదు. ఇవన్నీ మరీ బాల్యంలో ఆయన 
చెప్పుచేతలలో పెరిగిన నాకు కూడా అలవడినవి. చివరకు గాంధీగారిపట్ల విశ్వాసం 
కూడా ఆయన ప్రభావమని చెప్పవచ్చును. తర్వాత మా గ్రామంలోని నవ్యభావాలు నాటిన 
సన్నిహిత బంధువులు, అన్నగారు అయిన SF కోదాటి వెంకట నర్సింహ్మారావుగారు 
కూడా నన్ను చాలా ప్రభావితుడిని చేసారు. ఆయన మా గ్రామంలో (గ్రంథాలయం 
నెలకొల్పారు. 1918 ప్రాంతంలో సభలు సమావేశాలు జరిపారు. స్వయంగా కాకినాడ 
కాంగ్రెసు సభలలో పాల్గొన్నారు. ఆయన జరిపిన ఒక సభలో పాడిన “స్వదేశ మాత నీ 
పదారవిందముల్‌” అనే గేయం నాటికి, నేటికీ నన్ను సేవాకార్యక్రమాలకు పురికొల్పుతూనే 
వున్నది. నా పైన పెచ్చుగా ప్రభావం చేసినవారు మా పినతండ్రి Sus కోదాటి. 
రామకిషన్‌రావుగారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండవజట్టులోని పట్టభద్రుడు. 
రాయప్రోలు సుబ్బారావు గారి శిష్యుడు. సంఘసంస్కర్త. దేశసేవాపరుడు. అందువల్ల 
ఆయన అన్ని రంగాలలోనూ నాకు ఒక విధంగా శిక్షణ ఇచ్చాడని చెప్పవచ్చును. చివరకు 
సాహిత్య రంగంలోనూ, ఆనాడు ఎక్కువ చలామణిలో ఉన్న భావకవిత్వ ప్రభావం ఆయన 
ద్వారానే నాపై పడింది. ఆనాడు వ్యాప్తిలో ఉన్న ఎన్నో పుస్తకాలు అర్థమయినా కాకున్నా, 
చదివాను. నా మనసుకు హత్తుకపోయిన కొడవటిగంటి వెంకటసుబ్బయ్య గారి “ఆగు 
మాగుము తెరువరీ” అనే గేయము ఈనాటికీ నన్నెంతో ముగ్గుడిని చేస్తుంది. 

ఆ రోజులలో నందగిరి వెంకటరావుగారి BO, ఆయన సంభాషణ, నన్ను చాలా 
ఆకర్షించింది. తర్వాత గిడుగు రామమూర్తి పంతులుగారి పుస్తకాలు చదవడం, 
శిష్టవ్యావహారికం వ్రాయడం అలవరచుకోవడం మొదలు పెట్టాను. శిష్ట వ్యావహారిక 
భాషలో కీ॥ శే! చింతా దీక్షితులుగారి రచనలు నన్ను ఒరవడి పెట్టినవని చెప్పవచ్చును. 
కొంత వయస్సు పైబడిన తర్వాత గాంధీ రచనాశెలి నన్ను చాలా ఆకర్షించింది. 

నేను అట్టె కవిత్వం వ్రాయడానికి ప్రయత్నించలేదు. అట్లే కథలు కూడా. కాని 
చాలామంది కవితలు, కథలు చదివాను. రాయప్రోలు సుబ్బారావుగారి దేశభక్తి గీతాల 
తర్వాత నన్నాకర్షించింది బసవరాజు అప్పారావుగారి గేయాలు. అలాగే జాషువా పద్యాలు. 
ఒకరిది ఆలోచనాశక్తిని ప్రేరేపించేది అయితే మరొకరిది కళ్ళముందు చిత్రాలను చిత్రించేది. 
అని నాకు స్ఫురించేది. 

“నందిని” మానవటత్రిక- నంవుటి-, సంచిక-10, అక్టోబరు 1975 


(ప్రభావం 19 


జీవితంలో మలుపు 


- ఆచార్య ఖందవల్లి లక్షీ ్రరంజనం 


తన విధికి లేక తన భవిష్యత్తుకి తానే కారకుడు అవుతాడని అంటూంటారు 
స్థితప్రజ్ఞుల విషయంలో ఇది వాస్తవమే కావచ్చు ను, సామాన్యుల విషయంలో పరిస్థితులే 
మనుష్య జీవితం అనే డింగీని కెరటాల మీద ఇటూ అటూ కొట్టస్తుంటాయి. అవి నెట్టిన 
దారిని బట్టి పోయి ఏదో ఒక రేవుకు అతడు చేరుకుంటాదు. 


1928లో నేను బి.ఏ ., వ్యాసయ్యాక ఉద్యోగ ప్రయత్నం చెయ్యక తప్పింది కాదు. 
అప్పటికి నాకు ఉన్న మూలధనం అంతా బీ.ఏ., అనే రెండక్షరాలు. ఆ సువర్గాక్షరాలు 
ముద్రించిన కొన్ని విజిటింగుకార్లులు. అవి చేత పుచ్చుకొని ఆఫీసు లుండే ఒక్కొక్క వీధి 
పట్టుకొని ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా, కొత్త బూట్లు కాళ్లు కరిచి బాధపడుతుండగా, 
రాని మందస్మితం చేస్తూ సాగిపోతూండేవాడిని. 'నేతి నేతి” అనే వేదాంత వాక్యమే చెవిన 
బడేది. ఇల్లాంటి సంచారాల్లో ఒక మాటు సిటి కాలేజి అని చెప్పబడే స og దర్శనమిచ్చాను. 
మూసీ ఒద్దున హైకోర్టు పక్కన అది ఇప్పటికీ నిలిచియే ఉంది. అప్పటి దాని ప్రిన్సిపాలుగారు 
సయ్యద్‌ మహమ్మదు ఆజం అనేవారు. వారు తలుచుకుంటే ఉద్యోగం వేయించి వెయ్యగలరని 
చాలామంది చెబితే కొందంత ఆశతో వెళ్ళి విజిటింగు srt పంపాను. వెంటనే పలిపించి 
నన్ను ఎగాదిగా చూసి ఆయన అన్నారు- “ఇక్కడ ఎవరూ చనిపోలేదు. ఖాళీలు ఏమీ లేవు 
దయ చెయ్యి' అని. చాలా క్రుంగిపోయాను. ఎదుటి వారిచేత మాట పడలేని దురభిమానము 
నాకు అప్పటికే ఉండేది కాబోలు. ఇంటికి వచ్చి ఆజం సాహెబుగారి పరుష సమాధానాన్ని 
విమర్శిస్తూ ఇంగ్లీషులో ఉత్తరం వ్రాసి పోస్టు చేశాను. సిటీకాలేజి ఉద్యోగానికి శాశ్వతంగా 
తిలోదకాలు ఇవ్వడం అయిందని భావించాను. 


ఒకమాటు అప్పటి రెసిడెన్సీ ఆఫీసులో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను. వాళ్ళు 
ముఖసందర్శనానికి పిలిచారు. అదొక ఆగాధరిగా కనబడింది. నిశ్శబ్ద నీరవ నిశీధిలా 
ఉంది ఆఫీసు అంతా. ఎవరూ తల యెత్తడానికిగాని, పెదవి విప్పి మాట్లాడడానికి గాని 
వీలులేదు. పదిరోజులు తిరగకుండానే రెసిడెన్సీ నుంచి ఆర్డరు వచ్చింది, పదిరోజుల కాలీ 
వున్నది వచ్చి చేరవలసిందని. 


ఈ మధ్య ఒకనాడు నాజిమ్‌ Bre) మాత్‌ (అంటే డి.పి.ఐ., ఆఫీసు అన్నమాట) 
అక్కడ దరఖాస్తు పెట్టి చెట్లకింద తిరుగుతున్నాను. తలవని తలంపుగా సయ్యదు మహమ్మదు 
ఆజంగారు అక్కడికి కారులో వచ్చారు. నాకు పై ప్రాణాలు పైన పోయాయి. నన్ను ఎక్కడ 

చూసిపోతాడు అని. కాని ఆయన చూడనే చూశాడు. నన్ను తన దగరకు పిలిపించుకున్నాడు. 
'ఆ ఉత్తరం వ్రాసిన యువకుడవు నువ్వా అని ప్రశ్నించారు. అవునండి అని భయంతో 
చెప్పాను. “అబ్బాయీ! అప్పుడు నేను తొందరలో ఉన్నట్లున్నాను. మా ఆఫీసుకు మళ్ళీ 
వచ్చి కలుసుకో” అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తరువాత చాలా గౌరవంగా ఆదరంగా 


On (భావం 


- ఆరుద 


నేను సినిమా రచయిత నవుతాననుకోలేదు, కాని అయ్యాను. సాహిత్య 
పరిశోధనలు చేస్తాననుకోలేదు. కాని అందులో తలమునకలుగా పడిపోయాను. నిజానికి 
సినిమాలో చేరడం వల్లనే సాహిత్య పరిశోధనలు ప్రారంభించాను. అదొక కథ. రాజకీయ 
ప్రభావంవల్ల కాలేజీ చదువులకు స్వస్తి చెప్పి ప్రజాయుద్దానికి తోద్పడాలని విమానదళంలో 
చేరిన నాకు తిరిగి వచ్చాక జర్నలిస్టుగానె జీవించాలన్న ఆశా, ఆశయం ఉందేవి. 
విడుదల కాగానే ఆనందవాణిలో చేరాను. కొద్దికాలం తర్వాత మానేశాను. న్యాపతి 
నారాయణమూర్తిగారు పెట్టబోయే దినపత్రికలో ఉద్యోగం ఇస్తామన్నారు. ఎప్పుడు 
పెడతారు? ఎప్పుడు ఇస్తారు? అని రోజూ వారిని అడుగుతూ వచ్చాను. నా బాధ 
పడలేక ఆయన రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీలో కథాశాఖలో “టెంపరరీ”గా పెట్టారు. 
అలాగా సినిమాల్లో చేరాను. 

కథాశాఖలో చేయవలసిన పనులు నా ప్రవృత్తికి నచ్చాయి. ఇంగ్లీషు తెలుగు 
భాషల్లో కావలసినన్ని పుస్తకాలు చదవడం, వచ్చిన కథలు గుర్తుంచుకుని నిర్మాతకు 
చెప్పడం, ఆయనకు నచ్చినవి కాగితంమీద పెట్టడం అంతే. ఆ నిర్మాత ధర్మమా అని 
గంటల తరబడి పుస్తకాలు చదవడం అనే సద్దుణం అబ్బింది. | 


షష 
మా సమావేశాలు జరిగేవి. చివరికి వాళ్ళ ఉన్నత పాఠశాలలోనే నేను ఆశించిన దానికన్న 
ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇస్తామన్నారు. 

రెసిడెన్సీ ఆఫీసులో చేరడమా సిటీ కాలేజిలో చేరడమా అనే ఆస్తినాస్తి విచికిత్స 
ఏర్పడింది. రెసిడెన్సీ అంటే రవియస్తమించని బ్రిటీషు సామ్రాజ్యయంత్రంలో చిన్న 
మరమేకులా ఉండడమూ. నిజాము రాజ్యంలో ఉద్యోగమంటే హిందువులకు ఎక్కువ 
అవకాశాలు రావు. ఏమైనా సరే రెసిడెన్సీలో మహారణ్య నిశ్శబ్దం భరించలేనని అనిపించింది. 
నిజాం రాజ్యంలో దాస్యంలోనే కొంత మానవత్వం ఉంటుందేమో అని తోచి దానికే 
మొగ్గాను. సయ్యదు మహమ్మదు ఆజంగారి బుజుమానవత్వం నన్ను బంధించింది. 
రెసిడెన్సీలో చేరలేనని తప్పించుకున్నాను. జీవిత చరమ సంధ్యా దాకా ఉపాధ్యాయుడుగానే 


ఉండిపోయాను. 
పోవడమా? కోతి సజ్జైన విద్యార్థులతో వెగడమా? 


ఫైళ్ళ పర్వతాల కింద అణగి 
రెండవదానినే వరించాను. జీవితం శాశ్వతంగా ఒక మలుపు తీసుకుంది. అది మాత్రం 


నా ఆలోచనా విశేషం చేత జరిగిందా. “ఏథి రహో బలవానితిమెమతిః!” 


“రందిని” మానవ(త్రిక - సంవుటి-1, సంచిక -. 2, డినెంబరు 1975 


ప్రభావం 21 


నేను పనిచేస్తున్న కంపెనీ ' అధినేతలు Sort నాగభూషణంగారూ, కన్నాంబ 
గారూ. ఆ ఇద్దరికి కె. వి. రెడ్డిగారు మిత్రులు. ఒకనాడు ప్రసంగవశాత్తు రెడ్షిగారిత్రో 
Barrie మీరు భక్త పోతన, యోగివేమన చిత్రాలు తీశారు కదా కవి తిక్కన కూదా 
తీయకూడదా” అన్నాను. “అందులో లేడీ సెంటిమెంట్స్‌ ఎమున్నాయప్పా” అని ఆయన 
ప్రశ్నించారు. వెంటనే నేను జవాబు చెప్పలేకపోయాను. 

నిజానికి అప్పటికి తిక్కనగారి గురించి నాకేమీ తెలియదు. విరాటోద్యోగ పర్వాలు 
మళ్ళీ మళ్ళీ చదువుకోవడం తప్ప ఆయన రాసిన నిర్వచనోత్తర రామాయణం కూడా 
చదవలేదు. కాని తిక్కనగారి జీవిత చరిత్రను కూలంకషంగా చదివి రెడ్డిగారికి ఆ కథ 
సినిమాకి పనికి వచ్చేదే అని ఒప్పించాలన్న పట్టుదల కలిగింది. ఎక్కడ దొరుకుతాయో 
నాకు కావలసిన వివరాలు? ఎక్కడ గాలించాలి? అన్నీ ప్రశ్నలే. కవి తిక్కనకూ, 
ఖద్గతిక్కనకూ ఏమిటి బంధుత్వం. ఖద్గతిక్కన కథలో సినిమా వాళ్ళకు కావలసిన 'లేడీ 
సెంటిమెంట్‌' ఉంచి ఇద్దరి జీవితాలు కలిపితేనో? ఏమిటా జీవితాలు? తెలుసుకోవాలి. 

గురజాడ శ్రీరామమూర్తిగారి ‘SD జీవితాలు” పుక్కిటి పురాణాలు. అయినా 
చదివాను. వీరేశలింగంగారి కవుల చరిత్ర దొరకలేదు. చాగంటి వారివి దొరికాయి. 
కేతన దశకుమార చరిత్రలో తిక్కనగారి వంశవర్ణన ఉందని తెలిసింది. కన్నెమెరా 
లైబ్రరీకి పరిగెత్తాను. పుస్తకం చదివి వంశవృక్షం రాసుకున్నాను. మారన తిక్కనగారి 
శిష్యుడని తెలిసింది. మార్మండేయ పురాణం కొనుక్కొని చదివాను. మద్రాసు ఓరియంటల్‌ 
లెబరీ' వారి కాటమరాజు కథ' ప్రచురించారని తెలిసింది. ఖడ్గతిక్కన కోసం అది కొని 
చదివాను. సోమశేఖరశర్మగారి ఉపోద్దాతం ఎన్నో సంగతులు చెప్పింది. దానితోపాటే 
ఎన్నో అనుమానాలను ప్రశ్నలను రేకెత్తించింది. 

కాటమరాజు పోరాడిన సిద్ధిరాజు మనుమసిద్దేనా? తెలుగు చోడుల చరిత్ర 
చదవాలి. గణపతి దేవ చక్రవర్తి నెల్లూరికి సేనలు పంపాడు. కాకతీయుల చరిత్ర 
చదవాలి. ఒక పుస్తకం ఆధోజ్ఞాపికలో మరొక పుస్తకం ప్రసక్తి ఉంటుంది. ఆ పుస్తకాన్ని 
అమూలా(గం చదవాలి. 

చదవడం మొదలుపెట్టాను. తీగె లాగితే డొంకంతా కదిలింది. వరసపెట్టి 
ఆహోరాత్రులు చదువుతూ నోట్సు రాసుకోవడం మొదలు పెట్టాను. అదే సమగ్ర ఆంధ్ర 
సాహిత్యానికి పునాది. 


ఇంతకు కె. వి.రెడ్డిగారికి తిక్కన గారి కథ నేను చెప్పనేలేదు. 


“నందిని” మాసపత్రిక- నంవుటి-1, సంచిక-12, డిసెంబరు 1979 


Le (పభావం 


కెరటాలు 


- చర్ల గణవతిశాస్త్రి 


AZ 

బరమ సాధ్వియగు మా తల్లి నా చిన్నతనంలోనే పరమపదించడం చేత మా 
గా hg తల్లి తండ్రి, గురువు అయినారు. ఆయన పల్లెటూరిలో 
We ఎ) G2 ఇంగ్లీషు బడిమాని కాంగ్రెసు ఉద్యమంలో జాతీయ పాఠశాలకు 
oe) oe ఆ రోజు ల్లో ఇంగ్లీషు మాష్టారు నన్ను కొట్టి బెంచిమీద నిలబెటారు. 
దాంతో ఆ యేడే స్కూలు మానేసి హిందీ సంస్కృతం మా తండ్రిగారి దగర చదివాను. 

నా 19వ యేట మేఘసందేశమును మొయిలు రాయబారమను పేరుతో 
తెనిగించాను. సమగ్రాంధ్ర వ్యాకరణము “నారాయణీయాంధ్ర వ్యాకరణ” మను పేరుతో 
నేను, మా తండ్రిగారు కలిసి వ్రాశాము. అది మూడు విశ్వవిద్యాలయములలో 
పాఠ్యగ్రంథమైంది. 

మా తండ్రిగారు ఇష్టంలేక ఏ ఉద్యోగం చేయలేదు. కాని ఆర్లికమైన 
యిబ్బందులవల్ల నేను కొంతకాలము సంస్కృత పండితునిగా పనిచేసి తరువాత 
రాజీనామా చేశాను. ఆంధ్ర సాహిత్య పరిషత్తు, నవ్యసాహిత్య పరిషత్తు, అభ్యుదయ 
రచయితల సంవుం మొదలగు సభలకు వెళుతుందేవాడిని. అవి కలలవలె 
జారిపోయాయి. 

గాంధీజీ ప్రభావం నా మీద చాలా పడింది. అది మొదలు తెలుస్తున్న కాస్త 
ఆచరించాలనే భావం కలిగింది. దాని ఫలితంగా ఏదీ వ్రాయకూడదనుకొన్నాను. నేనెవరినీ 
పొగడనూ లేదు. నన్నూ ఎవరూ పొగడలేదు. నవీన సంస్కృతి కలవారితో మెలగుతున్న 
వారి కృత్రిమాడంబర పద్ధతులవల్ల విసిగాను. ప్రాచీన సంస్కృతి మీదే మోజు పడింది. 

“కవులూ కళోపాసకులూ ఏదో ఆవేశంతో చెపుతారేకాని వారు చెప్పింది వారికే 
తెలియదు. వారు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడావుంది” అను సోక్రటీసు వాక్యాలు 
ఎప్పుడూ చెవిలో గింగురుమంటూ వుంటాయి. అంచేత చేతనైంది చేయాలనే కాని 
వ్రాయకూడదు అనుకున్నాను. కాని అలవాటు రోగం చేత వ్రాయక మానలేదు. అయినా 
నేను సొంతంగా వ్రాసింది చాలా తక్కువ. పెద్దలు ఆచరించి చెప్పేవి తెలిసికోవాలని 
నాలాగే ఇతరులకు తెలిసికోవాలని యుంటుందని దర్శనాలు ఉపనిషత్తులు కొన్ని 
నాటకాలు, కావ్యాలు అనువదించాను. | 

జలుకు వెళ్తాలనుకోకపోయినా వెళ్ళడం జరిగింది. నేను రాజకీయ 
బాధితులకోసం ఇచ్చే భూమికోసం దరఖాస్తు పెట్టలేదు. పిదప సర్వోదయ ప్రచారం 
చేస్తూ ఆ కార్యకర్తలలో గూడ నిజాయితీలేక మానేసి తిరిగి అలవాటయిన పుస్తకాలు 
వ్రాసే ధోరణిలోనే పడ్డాను. 

అద్దానికి మరక అంటకుం 
పూయనక్కరలేదు. పొగడ్తలు అక్కర లే 
కావాలి. (భ్రాంతి దర్శి భ్రాంతివాదీ కా 
సత్యదృష్టితో కోకిలలాగా చెప్పాలి. 

“నందిని” మానవక్రి 


డద ఉంచుకుంటేనే అందం. దానికెవరు పూతలు 
దు అనుకుంటాను. కవి క్రాంత దర్శి, క్రాంతివాది 
రాదు అని నా భావం. జీవనోద్యాన సౌందర్యాన్ని 


క- సంవుటి-2౨, నంచిక-1, జనవరి 1976 


(ప్రభావం 23 


అమృత గడియలు 


-కళాప్రవూర్ణ నిడదవోలు వెంకటర్వా 


నలుబదేండ్లనాటి ముచ్చట. నా జీవితమునకొక మలుపు నా సాహిత్వమ్వు 
కొక వెలుగు నిలిచినది పుష్మరకాలము బ్యాంకు గుమాస్తాగా పనిచేయు కాలములో 
హఠాత్తుగా ఒకనాడు ఆంధ్రభోజులు పిఠాపురము మహారాజావారు వర్తమానమంపగా 
వారిని దర్శించుటకు వెళ్లినాను. అపర కృష్ణరాయలైన ఆయనను ఆముక్తమాల్యద పదము 
“ఖనటత్ప Br) వీక్ష్య” తో ఆశీర్వదించినాను- “మీరు చదివిన పద్యములో 
చటులరుంపా” అని యున్నది రుంపా శబ్దమున కర్థమేమి అని ్రశ్నించినారు. నేను 
వెంటనే ఇంగ్లీషులో Jump (జంప్‌) అనే మాటయే దాసికర్ణము అన్నాను. “తెలుగు 
మాటకు ఇంగ్షీషు అర్థమా” అన్నారు. పిత -ఖాదర్‌-మాత -మదర్‌-భ్రాత, - బ్రదర్‌- 
అని మనకున్నవే. ఇంతకు నోటికి ఇంగ్లీషు పదమేమి? అని తిరిగి ప్రశ్నించినాను- 
వారు Mouth (మౌత్‌) అన్నారు తెలుగులో “మూతి” అన్నదే- అన్నాను. 
వారాశ్చర్యపడినారు. అంతటితో వదలలేదు- ఆ పద్యానికి అర్థము చెప్పమన్నారు. 
ఆముక్తమాల్యద పద్యాలు ఇనుపగుగ్గిళ్ళు- నన్ను పరిక్షించ డానికడిగినారేమో నాకు 
తెలియదు. పద్యార్థము వివరముగా విశేషములతొ వినిపించినాను. మహారాజా వారు 
“మేము నన్నెచోడుని కుమార సంభవము చదువుచున్నాము. కాని అది కాళిదాసు 
కృతి కంటే భిన్నముగా ఉన్న కారణమేమి?” అన్నారు. 

కాళిదాస కుమార సంభవము కావ్యకళా దృష్టిలో పరాంకోటి కెక్కినది. కాని 
నన్నెచోడుని కృతియందు- కావ్యదృష్టితో పాటు వీరశైవ, సంప్రదాయకమగు- ఆధ్యాత్మిక 
మత సంప్రదాయములు నిండియున్నవి. అని బదులు చెప్పినాను. వారు ఇదియేమి? 
కేవలము రసవిషయకమగు కావ్యమున మత సంప్రదాయ ప్రవేశమెట్లు? అని 
(ప్రశ్నించినారు. 

నేను “రాయలవారు రసైకమగు గోదా శ్రీ రంగనాయకుల ఉదంతమున- 
విశిష్టాద్వైత మత సంప్రదాయమును నిబంధించి యున్నారు కదా? అన్నాను. ఇంతలో 
ఆస్థాన కవి ఓలేటి వెంకటశాస్రిగారు వచ్చినారు. డబ్బాటు- అనే పదమునకు 
ప్రయోగమున దాని రాజావారడిగినారు. వారు స్ఫురణలో లేదన్నారు. నేను వెంటనే- 
అప్పటి కిరువదేండ్ల (క్రిందట వారు రచించిన పద్యమును చదివి ప్రయోగము తెలిపినాను. 

పది నిముషములకనుజ్ఞ గొనివచ్చిన నేను వారితో పన్నెండు పదుల నిముషములు 
(రెండు గంటలు). అవే నా జీవితములో అమృత గడియలు. ఆనాదే వారు నన్ను 
అంకెల నుండి తప్పించి అక్షరములలో ప్రవేశపెట్టవలెనని తీర్మానించుకున్నారు. 
సూర్యరాయాంధ్ర నివుంటు కార్యస్థానమున పండితునిగా నియమించినారు. 
మూడేండ్లచ్చట పెనిస్‌ నెల, పట్టభద్రుడనై, మద్రాసు విశ్వవిద్యాలయమున తెలుగు 
సహాయోపన్యాసకుడనుగా నియమితుడనైనాను- శాఖాధ్యక్షుడనైనాను. పిఠాపురము 
మహారాజా వారు నాకు నిత్య సంస్మరణీయులు. 


“నందిని” మానవత్రిక- నంవుటి-2 నంచిక-2, ఫిబ్రవరి 197° 


24 (వభావం 


“చెప్పంది జవాబు" 
- మల్లవరవు విశ్వేశ్వరరావు 


1033లో గాబోలు, అంటే నలభై యేళ్ల(కితం, నేను ఇంగీషులో ఒక నవల 


చదివాను. Andre Britton అనే రచయిత వ్రాసిన “Hunger and Love” అంటే “ఆకలి- 


ప్రేమ”, అనే నవల. అది ఒక పేద పిల్లవాడి కథ. అనాథ బాలుడు, ఆకలితో పుటాడు. 
ఎలాగ బ్రతుకుతాడు? ఆకలి తీర్చుకోడానికి (శ్రమ చేస్తాడు. జోళ్లు తుడిచి రంగువేయడం, 
వార్తాపత్రికలు అమ్మడం లాంటి పనులు చేసి తన భుక్తి తాను ఆర్లించుకుంటూ ఒక 
నగరంలో అతడు పెరుగుతూ వస్తాడు. మనస్సూ వయస్సూ కూడా పెరిగి అవకాశాలు 
వినియోగించుకుంటూ, యౌవన ప్రాయానికి వస్తాడు. అప్పుడు వానికి ప్రేమ కోసం 
ఆకలి పుడుతుంది. తర్వాత ఏమేమో చేసాడు. పెద్దవాడౌతాడు. బ్రతుకొక adventure 
లా కొనసాగుతుంది. కథంతా నాకిప్పుడు జ్ఞాపకం లేదు. అయినా ఆ పుస్తకం నా 
హృదయాన్నీ మనస్సుని లోతుగా విశాలంగా ప్రభావితం చేసింది. అంతకు పూర్వం 
నెను గొప్ప నవలలు చాలా చదివి వున్నాను. అయితే Romain Roland వ్రాసిన “John 
Christopher” తర్వాత నా హృదయానికి హత్తుకున్నది యీ “Hunger and Love” 
ఒకటే. 

ఎంచేత? ఆ పిల్లవాడి బ్రతుకు భూలోకంలో ఒక చిన్న చీమ (బ్రతుకులా 
ప్రారంభమై నడిచింది. అయితే దానికి వెనక తెరగా రచయిత విశ్వ ప్రకృతి నంతనీ 
నాట్యం చేయిస్తాడు. నక్షత్ర మండలాలూ, గ్రహకూటాలూ ఆ పిల్లవాడి బ్రతుకుతోపాటుగా 
రోదసీ కుహరంలో (శ్రమిస్తూ సంచరిస్తాయి. భూ జీవితానికి ఆకాశ జీవితాన్ని సృష్టినంతనీ 
Back-ground చేసాడు. అతడి జీవితపు సుడిగుండాల చుట్టూ విశ్వజీవితమంతా 
చక్రభ్రమణం చేస్తున్నట్లు చూపుతూ రచయిత మన భావనా జగత్తుని విస్తరింపజేస్తాడు. 
మన సానుభూతిని వేయింతలు చేస్తాడు. “ఇంతింతై వటుడింతయై అన్న మాట 
కళ్లక్కడుతుంది. 


కథ అయినా ఈనాడు సరిగా జ్ఞాపకంలేని ఈ పుస్తకం మీద ఇన్నాళ్లయ్యాక 
నేను ఇంత అభిమానాన్ని ఎందుకు వెళ్లబోస్తున్నానని అడగొచ్చు. ఈ పుస్తకం నా చేత 
ఒక పద్యం వ్రాయించింది. అంతవరకు నేను వ్రాయనిలాంటి పద్యం, ప్రేమగీతం 
కానిది, ఛందస్సు లేనిది. అయితే నా గురుదేవ రవీంద్రుడన్నట్లు, దాన్ని ముక్తచ్చంద 
మనొచ్చు. ముక్తచ్చందానికి యిప్పటి వాళ్లనే వచనపద్యానికి చాలా తేడా వుంది. 
ముక్తచ్చందంలో ఛందం నశించిపోదు. విముక్తి పొందుతుంది. అంతే. అంచేత ఛందానికి 
ప్రాణమైన లయ స్వతంత్రమూ బలీయమూ అవుతుంది. వచనానికి దగరై చావదు. 
పద్యంకంటే బలం పుంజుకుంటుంది. అందంగా చెప్పడం కంటి బలంగా చెప్పడం 


(భావం 25 


మొదటి అనువాదం 
- మరువూరు కోదండ రామరెడి 


రచనా పాటవం ఏదో ఒక మెరుపు తీగవలె నాలో పుట్టలేదు. మూగ ఎండలో 
నా రచన కళాలత ననవేసి ఎదిగి పూచినది. 

మొదట ఒక పల్లెటూరు వీధిబడి నా చదువుల తల్లి పేరోలగం. సుమతీ శతకం. 
రుక్మిణీ కల్యాణం, అమరం, గురువులవద్ద గుడ్డి పాఠంగా చదివినా పెద్దపుస్తకం (భారతం) 
చదివించినారు. ఆ పల్లెకూటంలో పల్లాప్రోలు కృష్ణమాచారి చిన్నతరగతులలోనే 
వ్యాసరచనకు ఒరవడి బెట్టినారు. 

పోట్లపూడిలో, మా అప్ప (సోదరి) పొణకా కనకమ్మ ఇల్లు 1910-20 మధ్య 
జాతీయ ఉత్సాహశక్తికి ఒక కరదీపికగా ఆ ప్రాంతాన్ని వెలిగించింది. ఆనాడు తెనుగునాట 
లెక్కబడిన రాజకీయనాయకులు, కవులు, పండితులు మా ఇంట అతిథులై సభలలో 
ఉపన్యసించి, వాతావరణాన్ని చైతన్యకణాలతో నింపి పొయ్యేవారు. నా 15వ ఏడు, 
మొదలు, చిలకమర్తి లక్షీ నరసింహంగారి వాగ్‌ర్సురిలో స్నానమాడిన ప్రథమ జాతీయ 


ప్రధానమవుతుంది. లాస్యానికీ తాండవానికీ వున్న తేడా కన్పిస్తుంది. లాస్యాన్ని నియమితం 
చేయగలరు. తాండవాన్ని నియమితం చేయలేరు. సౌందర్య ఫలంలోని సత్యబీజం. 
పైకి పొడుచుకు వస్తుందన్నమాట. 

ఆ నా వ్రాసిన ముక్తచ్చందం పేరు “చెప్పండి జవాబు” అని. “సృష్టి తీరాంతాలకు 
నేడు దృష్టి బరపుతున్నానోయ్‌ నేను, కష్టజీవులెన్ని యెన్ని SHS? SH స్పష్టంగా 
చూస్తున్నానోయ్‌ నేడు”. అని ప్రారంభమైన ఆ రచన చివరి మాట ఇది. 

“చోరుడైన మానవుడు రాయేనోయ్‌,/ SHES దేవుడు మాయేనోయ్‌!” 

ఆ పుస్తకం తిరిగి నా చేతికి రాలేదు. ఆ కథ అంతా ఇప్పుడు నా జ్ఞాపకంలో 
లేదు. అలాంటి పద్యం తిరిగి నేను వ్రాయలేదు. “చెప్పండి జవాబు” అనే శీర్షిక 
మాత్రం నన్ను నిరంతరం కదుపుతూ వుంటుంది. 


“అభ్యుదయ సంఘాలు” నన్ను (ప్రభావితం చేయలేకపోయాయి. కాని యీ 


‘Hunger and Love” అనే నవల చేయగలిగింది. మొన్న హైదరాబాదులో జరిగిన 
అభ్యుదయ సభలలో చివరిమాటలు ఘాటుగా మాట్లాడిన వక్త Love poetry ని “Syn- 
thetic Love Poetry” (కృత్రిమ (ప్రేమ కవిత్వం) అని హేళన చేశారు. నేను వారి 
అభ్యుదయ కవిత్వాలని “Synthetic Labour Poetry” (కృత్రిమ కవిత్వం) అంటాను. 
Dots చెప్పండి జవాబు! 


“నందిని” మానవత్రిక- సంపవుటి-, 4, మార్చి, ఏప్రిల్‌ 1976 


26 (వభావం 


వైతాళికుదైన ఆచార్య 


Paden సుబ్బారావు అమృత కవిత విన్నా- స 
న్నా- సుబా 
కుటుంబంతో కలసి . ల క్‌ త 


= మెలసి ఉండిన ఆ కాలంలో వారి కవిత నన్ను (పేరేపించేది. 
న నుబ్బాఎధాన వోస్యరసపూర్ణ ఉపన్యాసాలు విని మాటకారితనం నేర్చుకొన్నా 
Exe VDT YESSIO మా ఇంటనే నవలలు వాన్తూంటే తొంగిచూనూ 
వ్రాయాలనుకొన్నా. ఇది, ఆ చిరుతకూకటినాడు నేను జదివి పోగు చేసి పెట్టుకొన్న 
సామాగ్రి. న 
1918-20 వరకు నెల్లూరులో హెస 


స్కూల్‌ చదువు. నేలటూరు పార్ధసారథి 
అయ్యంగారు బాగా వ్యాసరచన వ్రాయించినారు. కాంపోజిషన్‌ టీ 


చర్‌ నందగిరి 

హనుమంతరావు నా వ్యాసాలు పై క్లానులలో చదివి వినిపించి, వీవుదటి 
ప్రోత్సహించినారు. 1920లో గాంధీజీ పూరించిన శంఖారావం, బ్రిటీషు వారి బడిని 
విడిపించి, నన్ను బందరు ఆంధ్ర జాతీయ కళాశాల చేర్చించినది. వేదాల రంగాచారి, 
పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెనుగు నేర్పినారు. డాక్టర్‌ పట్టాభి, కోపల్లి హనుమంతరావు 
జాతీయ ప్రబోధం గావించినారు. ఇట్లా నా చదువుకు కోడె ప్రాయం వచ్చింది. 

కవుతా శ్రీరామశాస్రి- సింహపురి నటసార్వభౌమ కందాడై శ్రీనివాసన్‌ (దొరస్వామి 
అయ్యంగార్‌ బి.ఎ., ఎల్‌.టి.) గారి నాట్యకళను గూర్చి ఒక వ్యాసం వ్రాయమన్నారు. 
దానిని వారి “శారద” (ప్రథమాంధ్ర సచిత్ర మాసపత్రిక)లో సచిత్రంగా అచ్చువేసినారు. 
అది చూచి ఒళ్ళంతా గగుర్పొడిచింది. నా రచనకు ప్రథమ ముద్రణ దర్శనమదే! 

1924లో బందరు చదువు చాలించుకొని, మా ఇంకొక గ్రామం పిడూరు 
చేరినా. నెల్లూరు “దేశబంధు” పత్రికలో 'హాలికుడు' అన్న గుప్తనామంతో వ్యాసాలు 
వ్రాసినా, మ.కో.రె. అన్న పొడి అక్షర సంజ్ఞతో టిట్‌బిట్సు వ్రాసినా, అప్పుడే- “అదిగో! 
మొగ్గ దొడుగుతున్న వ్రాతగాడు” అని పెద్దలు నన్ను వ్రేలుబెట్టి చూపినారు. 

1926లో కామాలు, కాంగ్రెసు ఉద్యమం, ముమ్మరంగా సాగుతున్నది. ఆచంట 
రుక్మిణమ్మ నెల్లూరు వచ్చి, కాలేజి మైదానంలో ఆంగ్లంలో ఉపన్యసిస్తున్నారు. ఒక 
పట్టభద్రుడు దానిని తెనుగు చేస్తున్నాడు. నా (ప్రక్కన, కాలేజి ప్రిన్సివాలు ఆచార్య 
మామిడిపూడి వెంకటరంగయ్య కూర్చొని ఉన్నారు. ఆయనతో రన్నింగ్‌ కామెంటరీగా 
అనువాద లోపాలను- పిల్లతనపు ఎగుపొగరుతో అంటూ వచ్చినా, (శోతల గలభావల్ల 
అనువాదకుడు మధ్య కూర్చోవలసి వచ్చినది. వెంకటరంగయ్యగారు నా భుజం తట్టి 
లేపి వేదికపై నిలిపి అనువదించమన్నారు. గురువులు శిష్యులకు చేసే వేదదీక్ష (షాక్‌ 
ట్రీట్‌మెంటు) వంటిదైనది నాకు. జంకు గొంకు లేకుండా అనువాదం చేసినా, వెంటనే 
ఉపన్యాసం అనువాకుడుగా పేరుపడినా, అది సుతా నేటి వరకు నెల్లూరు వచ్చిన 
రాజకీయ నాయకులకు, వేదాంతులకు, మతస్వాములకు నేనే అనువాదకుడుగా ఉన్నా 
ఒక నెలూరు టౌన్‌వోల్‌లో సభలో నా అనువాదం వింటుండిన కట్టమంచి 
రామలింగారెడ్డిగారు వెల్‌డన్‌ బాయ్‌- అన్నారు. ఉప్పొంగి పోయినా, ఇదంతా ఆ 


మొదటి అనువాద ఫలితమే. 


“నందిని” మాసవత్రిక- సంపుటి -2, నంచిక-ర్‌, మే 1976 


(ప్రభావం ZT 


సువాసన 


'కుసుమ గుచ్చంబునకుం బోలెం బొసంగు శౌర్య 
మానవంతున కివి రెందు మపొతగతులు 
సకలజన మస్తక (ప్రదేశములనైన 

వనమునందైన జీర్ణభావంబు గనుట' 


ఈ భర్తృహరి సుభాషితం చదువుకున్నప్పుడెల్లా నా జీవితంలో 18 Son (కితం 
జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. 


మా తండ్రిగారు కీ. శే. పప్పు సోమసుందరంగారు స్వభావతః శౌర్యమానధనులు. 
ఒకసారి నేనొక ఉన్నత పదవికి దరఖాస్తు పెట్టాను. పోటీ బాగా ఉందీ. 
'కర్తవ్యోమహదాశయః?' అన్న న్యాయాన్ని స్మరించి అధికారిని ఆశ్రయిస్తే పని అవుతుంది 
కదా అని అనుకున్నాను. ఒక ప్రముఖ రాజకీయవేత్త చేతిలో ఆ ఉద్యోగం ఉంది. మా 
తండ్రిగారికీ ఆ రాజకీయవేత్తకూ మంచి పరిచయం కూడా ఉంది. వారి మాట 
సుగ్రివాజ్ఞగా చలామణి అవుతుంది. 


ఒకరోజు ధైర్యం చేసి మా తండ్రిగారితో 'మీరు వెళ్లి ఆ రాజకీయవేత్తను అర్థిస్తే 
నాకు తప్పక ఉద్యోగం ఇస్తారని మనవి చేశాను. మా నాన్నగారు ఆ మాట విని 
గంభీరులైనారు. నేను 'దేహి అని ఎవరినీ అడగను. నీకు యోగ్యత ఉంటే నీకా ఉద్యోగం 
వస్తుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా చింతలేదు. ఆత్మాభిమానం అన్ని 
యోగ్యతలకంటే అధికమైంది” అని సమాధానం చెప్పారు. ‘కర్తవ్యో మహదాశ్రయః' 
అని సమాధానం చెప్పారు. “కర్తవ్యో మహాదాశ్రయః అని న్యాయముంది కదా అని 
అన్నాను నేను. “అవును మహదాశ్రయమంటే పరమేశ్వరాశ్రయమని భావం! నా బిడ్డలు 
నరుల నాశ్రయించకుండా స్వశక్తితో పైకి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను' అన్నారు 
ఆ(ర్టంగా. ఆ మాటలు నా జీవితానికి మార్గదర్శకాలైనవి. నా చెవుల్లో మా తండ్రిగారి 
ఉపదేశం ఎల్లప్పుడూ అమరంగా వినపడుతూనే ఉంది. నా పిల్లలకీ వారి తాతగారి 
సందేశాన్ని అందించాను. వారు ఆ బాటలోనే నడుస్తున్నారు. 

సువాసనగల పూలు సకలజనుల శిరోధార్యాలౌతాయి. లేదా స్వీయ వ్యక్తిత్వంతో 
తామున్న వనానికే అలంకారాలౌతాయి. సాటి మానవులను అర్థించని స్వాభిమానమే 
మానవజీవిత కుసుమాని కబ్బే మేటి సువాసన! 


“నందిని” మాసవ(త్రిక- నంపుటీ-2, నంచిక-6, జూన్‌ 1976 


98 (పభావం 


బ్రహ్మర్షి వేంకటరత్నం నాయుడుగారు 


- వీ. ఎల్‌ ఎన్‌. శర్మ 
an హూ ట్లాడేవారిలో నాయుడుగారు, పంతులుగారు అంటే గుర్తుకు వచ్చేవారు 
ఇద్దరే ఇద్దరు. (బ్రహ్మర్షి వేంకటరత్నం నాయుడుగారు. ధర్మవీరుడు కందుకూరి వీరేశలింగం 
పంతులుగారు. ఆంధ్రజాతిని ఉద్ధరించిన మహాపురుషుల్లో వీరు ముఖ్యులు. సంఘంలో 
ఉండే కాలుష్యాన్ని క్షాళనం ఒనర్చినవాడు వీరేశలింగం. విద్యార్థుల హృదయక్షేత్రాలను 
క్ష పు. ఆస్తిక్య భావాన్నీ, సంఘ సంస్మరణ (బయత్వాన్ని నెలకొల్పి యువతరాన్ని 
ఉద్దరించిన మహానుభావుడు శ్రీ నాయుడు. జన్మతః క్షాత్రం ఉంది. కాని తాను 
పరమసాత్త్వికుడు, సుప్రసిద్ధ దేశికుడు. ఆంగ్ల భాషలోనే కాక ade, పర్షియన్‌ భాషల్లో 
పాండిత్యం సంపాదించిన మనీషి. క్రైస్తవ కళాశాల ప్రధానాధ్యాపకుడు రెపరెండ్‌ మిల్లర్‌ 
ప్రియశిష్యుల్లో ఒకడు. సర్వ విధాల గురుని అడుగుజాడల్లో నడిచిన ధన్యజీవి. తాను 
బ్రహ్మసామాజికుడు. నాయుడుగారు సంఘ సంస్కారానికి, దీనజనోద్ధరణకూ జీవితాన్ని 
ధారపోసినవారు. 

నేను శ్రీ నాయుడుగారి ప్రశిష్యకోటికి చెందినవాణ్ణి. వారి ప్రముఖ శిష్యులు, మా 
గురువర్యులు. ముఖ్యంగా పేర్కొనదగ్గ వారు డా॥ వేమూరు రామకృష్ణరావుగారు, ఆచార్య 
పెద్దాడ రామస్వామిగారు. కవిపుంగవులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వారి ప్రముఖ శిష్యులలో 
ఒకరు. ఈ మహానుభావుల దయవలన నేను నాయుడు గారి దయకు పాత్రుడనైనాను. 
నేను కష్టపడి చదువుకున్నాను. గురువుల ఆశీర్వచనం ఫలించింది. పట్టభద్రుడనైనాను. 
ఉద్యోగం కావాలి. నిరుద్యోగం పరాకాష్ట చెందిన రోజులు. 1985వ సంవత్సరం శ్రీ 
కృష్ణశాస్త్రిగారు చెప్పగా నాయుడుగారు కబురు చేశారు. వారిని చూస్తేనే కడుపు NGS. 
ఆరడుగుల పొడవు. తెల్లని ఉడుపులు, స్ఫూర్తిగల విగ్రహం. నేను ఎప్పుడో ఒకటి రెండు 
సార్లు యువజన ఆస్తిక మండలిలో ప్రసంగించడం విన్న శ్రీ నాయుడుగారికి నేను గుర్తుంటానని 
అనుకోలేదు. చనువుగా పలుకరించి, యోగక్షేమాలడిగి, నా యెడ దయగలిగి కళాశాలలో 
ఆంగ్లభాషలో ట్యూటర్‌గా చేరమని ఆజ్ఞ ఇచ్చారు. ఆ సందర్భంలో వారన్నమాటలు 
మరపురానివి. ఒక దేశికోత్తముడు, ఒక సంస్కర్త, ఒక దయాసాగరుడు ప్రతి చిన్న వాణ్ణి ఏ 
తీరుగా పరిశీలించి, పరీక్షించి ఆదరిస్తారో నాకప్పుడు తెలిసింది. ఉద్యోగం ఇస్తూ ఆయన 
ఆంగ్లంలో అన్నమాటలివి: 

“You will have many occasions to come into contact with youngmen 
and youngwomen as a teacher. You may have to teach many Texts, Let Every 
Text be a Pretext to Preach Liberalism, may this be a Mission in life.” 

నాకు అ(శ్రువులు రాలాయి. ఆశ్రయం, ఆదరణ, అభిమానమే కాకుండా వారి 
ఆశీరాచనం, నా యందు వారికి గల విశ్వాసం నన్ను ఉత్తేజితుణ్జి కునలా ల, గౌ జీవితమంతా 
అధ్యాపకుడుగా గడపడానికి అదే కారణం. ఇలాంటి మహానుభావుణ్సి Fisherman ot the 
souls అన్నారు శ్రీ నాయుడుగారు. ఆయన శిష్యుల పాదరజోలేశమువంటి నేను ధన్యుణ్ణి 


అయ్యాను. నా వంటి వారు వేలకొలది ఉన్నారు తెలుగుదేశంలో... 
“నందిని” మాసవత్రిక- సంవుటి -౨, సంచిక-7, జులై 1976 


ప్రభావం 29 


తల్లి - తండ్రి 


- విద్వాన్‌ గూద లక్ష్మీనారాయణశర్య 


నేను నెల్లూరు సంస్కృత పాఠశాలలో చదువుకోవటానికి పోతున్న రోజది 
ఇప్పటికి దాదాపు నలభై అయిదేళ్ళ క్రింది మాట. మా నాన్నగారి దగ్గర సెలవు తీసికొంటూ 
ఏదెనా సందేశం ఇస్తారేమోనని నిలుచున్నాను. ఆయన మొదలు పెట్టారు. నీవు ఉన్న 
వూరి నుంచి దూరంగా పోతున్నావు. “నీకు పాఠశాలలో ఉపాధ్యాయు — 
చదువు చెపుతారు. దానికి మించి నీ జీవితమే నీ కొక ఉపాధ్యాయుడు. అది చె 
పాఠాలు అనంతాలు. జీవితంలో ప్రతి సన్నివేశం నీకొక సందేశాన్ని అందం. 
దాన్ని తెలుసుకొనే నేర్పు ఉండాలి, ఆచరించే ఓర్చు ఉండాలి అన్నారు. నేను మా 
నాన్నగారిలోనే ఒక ఉపాధ్యాయుద్ణ్డి దర్శిస్తూ అలాగే నిలబడి వింటున్నాను. 


'బుద్దుడు జ్ఞానాన్ని సాధించటానికె పూనుకొని అన్న పానీయాలు మాని శరిరాన్ని 
బాగా కృశింపజేసుకున్నాడు. అందువల్ల ఆయనకు సమాధి కుదరటం లేదు. ఒకనాడు 
ఆ దారిన పోతున్న వేశ్య వీణాతంత్రులను బిగదీసే ప్రస్తావనలో పలికిన మాటలు 
ఆయన చెవుల పడినవి. 'తం(త్రులు బాగా విగిస్తే తెగిపోతాయి, వదులుగా ఉంచితే 
మోగవు. కాబట్టీ (శుతిగాన సమంగా తగు రీతిని విగించి వీణ మీటాలి. ఈ మాటల్లో 
ఆయనకు మరోపరమార్థం స్ఫురించింది. “శరీరాన్ని బాగా కృషింపజేస్తే తనువె 
రాలిపోతుంది. తనువును orc వదిలివేస్తే ఇహమూ ఉండదూ, పరమూ 
ఉండదు. శరీరాన్ని యోగసాధనతో పటువుగా ఉంచుకుంటే జ్ఞానసిద్ధి లభిస్తుంది ఈ 

అర్థం ఆయన సాధనకెంతో ఉపకరించింది. ఆయనకొక క్రొత్తబాటను చూపింది. 
సిద్దార్థుడు బుద్దుడు కావటానికి ముందు ఆయన ప్రగతికి దారి చూపింది, మార్గం 
కోగించెంది జీవితమే. AS జ్ఞానాన్వేషణకు పోతున్నావు. పుస్తకాలపుటల్లోంచి ఎంత 
జ్ఞానం సేకరిస్తావో, జీవితపు అనుభూతుల్లో నుంచి అంత జ్ఞానం సంపాదించవచ్చు 
అని సందేశ శమిచ్చారు. 

ఆ సందేశాన్ని నాటి నుండి దినదినమూ అర్థం చేసుకుంటున్నాను. బ్రతుకు 


పాఠాలను నేర్పు తండ్రి. 


“నందిని” మాసవత్రిక- సంవుటి -2, సంచిక-రి, ఆగస్టు 1976 


30 


- PAHS 


=) 

a అసలు పేరు 'ధనపత్‌ రాయ్‌ శ్రీవాత్సవ్‌”. 'నవాబ్‌రాయ్‌”' అని 
చిన్న నాటి ముద్దుబరు. 1880లో అతి పేద కుటుంబంలో పుటాడు. ఉరుదూ 
అక్షరాభ్యాసంతో ఏద్యార్థి జీవితం ప్రారంభించాడు. సవతి త్రల్లి వల్ల, గృహకల్లోలాల 
వల్ల, పెదరికం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాడు. చారెడు శెనగపప్పు చిన్న బెల్లం 
ముక్కతో గడిపిన రోజులున్నాయి. ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా దీక్షగా విద్యాభ్యాసం 
సాగించాడు. ‘Sardordh’ అనే పేరుతో ప్రచురించిన 'సోజేవతన్‌” అనే కథల సంపుటి 
ప్రతులను బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కాల్చివేసింది. తరువాత “ప్రేమ్‌చంద్‌” 
పేరుతో కథలు నవలలు రచించడం ప్రారంభించాడు. 

(పేమ్‌చంద్‌ నవలలో 'గోదాన్‌కు ఒక ప్రముఖ స్థానం ఉన్నమాట నిజమే. కాని 
ప్రేమ్‌చంద్‌ రచించిన “నిర్మల పొందినంత ప్రజాదరణ ఆయన రచించిన మరే నవల 
కూడా పొందలేదనుకుంటాను. అన్ని లక్షల ప్రతులు మనదేశంలో మరే నవల అమ్ముడు 
పోయి వుండదు. “నిర్మల” నన్నెంతగా బంధించివేసిందీ అంటే- మా ఆవిడ కాపురానికి 
వచ్చిన కొత్తలో ప్రతిరాత్రి కొన్ని పేజీలు, హిందీలో నేను చదివి, తెలుగులో ఆమెకు 
వివరించి చెప్పేవాణ్సి. 'నిర్మలిను తెలుగులో విని ఆమె కూడా ఎంత ఆనందించేదో! 
మా జీవన వసంతంలోని ఆ తొలి నెలలు ఏనాటికి మరపురానివి! అప్పటికీ నాకు తృప్తి 
కలగలేదు. మా పిల్లలు కూడా దీన్ని తెలుగులో చదువుకునేందుకు వీలుగా ఉండాలని 
అనువాదం చేశాను. కాని, కొంతకాలానికి నా జీవిత పరిస్థితులలో వచ్చిన, మార్పుల 
వల్ల వాళ్ళ కంటే ముందు తెలుగు జాతికే నా అనువాదాన్ని అందించడం జరిగింది. 
అంతే! మిగతా దారులన్నీ మూసివేసి నన్ను సాహిత్యక్షేత్రంలోనే స్థిరపరిచేసింది 'నిర్మల'. 
తెలుగులో కూడా అయిదు ముద్రణలు అయిపోయి ఇప్పుడు ఆరవ ముద్రణలో ఉన్నది 
‘OOO’, 


“నందిని” మానవతిక- నంవుటి-2 సంచిక-9, సెప్టెంబరు 1976 


(ప్రభావం 31 


నేనూ-నా రచనలు 


- ఇల్లిందల సరస్వతీదేవి 


(వేతి రచయితను గురించీ పాఠకులు ఏవో కొన్ని అభి (పాయాలు 
ఏర్పరచుకుంటారు. ఆ అభిప్రాయాలకు పరోక్షంగా రచయితే బాధ్యుడు -కొంతవరకూ 
రచనలూ, మరికొంతవరకూ వ్యక్తీను. 


పాఠకులకు రచనలు చదివినంత మాత్రాన తృప్తికలగదు. ఆ రచనల పుట్టు 
పూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న కోరిక బలీయంగా ఉంటుంది. దానిలో రచనలు 
చేయటానికి గల ప్రేరణ ప్రోత్సాహమూ ప్రోదలమూ “ఏమిటి? wa)?’ అని. 

ఎంతో మంది అడిగారు- మరెంతో మంది ప్రశ్నించారు. 


కళలకు (Hie ప్రోత్సాహమూ ఇచ్చినవి అందరికీ గర్వించ తగినవిగా 
ఉంటాయా? ఉందవంటే కళాకారులూ అంగీకరించరు- చరిత్ర అంగీకరించదు. 


ఏ మానవుడి జీవితమూ పుట్టినప్పటినుంచీ సుఖసంతోషాలలో ఓలలాడదు- 
ఏ కొందరికో తప్ప. వడ్డించిన విస్తరి అంతకంటె కాదు. ఏదో లోపము- ఏదో 
అసంతృప్తి- ఎదగటానికీ ముందుకు పోవటానికీ ఏదో అవరోధము లేక ఉన్నట్టు 
అనుభూతి- మనసులో వేదన- తీరని ఆరాటము- వీటితో వేగిపోతుంది. ఈ తీరని 
వేదన రచయిత కలములో రసవంతమైన కావ్యంగా కమ్మటి కథగా గాథగా మారి 
సాహిత్య చరిత్ర కెక్కటము ఎవరికీ తెలియని విషయము కాదు. 


రచయిత స్థాయి ఏ తరగతికి చెందినా ఆవేదన మాత్రము అందరికీ ఉండేదే. 


కోస్తా జిల్లాలో పుట్టి తెలంగాణాలో అడుగుపెట్టి, బాల్య వివాహ కారణంగా 
మెట్రిక్యులేషన్‌ కూడా పూర్తి చేయని నాకు ఇక్కడ సాగించిన చదువు కళాశాల (ప్రవేశము 
సాంసారికమయిన అవరోధాలవల్ల ఆగిపోయింది. ఆనాటి తెలంగాణ వాతావరణము 
సాంఘికంగా రాజకీయంగా చీకటి చీకటిగా ఉండి ఒంటరితనానికి లోను చేసింది. ఆ 
మానసిక వేదనే గ్రంథ ప్రమాణానికి పురికొల్పింది; ఇంట్లో ఉన్న గ్రంథాలు కనబడినవి 
చేతికందినవీ చదివి, శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషా నిలయము నుండ Y.M.LS. 
నుండీ తెలుగు, ఇంగ్లీషు గ్రంథాలు తెప్పించుకొనేటట్టు చేసింది. వాటిలో స్టాండ్‌, ట్రూ 
స్టోరీ, మై మేగజీన్‌, పంచ్‌ వంటి ఆంగ్ల మాస పక్ష పత్రికలు, భారతి, గృహలక్ష్మి: 
వినోదిని, చిత్రగుప్త, జయలక్ష్మి వంటి తెలుగు మాస వార పత్రికలు ఊపిరి సలపనంత 
వేగంగా చదవటం దానితో అలవాటయింది. 


కందుకూరి, పానుగంటి రచనలు చదివినప్పుడు నాకూ కొంత ప్రాయాలన్న 


392 (ప్రభావం 


ఉబలాటం SOA, ప్రహసనం లాంటివి ఒకటి రెండు వ్రాసి పత్రికలకు పంపడం. అవి 
అచ్చయితే చూసుకుని సంతోషించటం జరిగింది. కానీ ఆ సంతోషం తాత్కాలికమే 


అయింది. ఎందుకంటే, చదువుతున్న కొద్దీ అనేక సమస్యలు ఎదురయ్యాయి. వ్రాయటానికి 
తొందర పడ్డానేమో ననిపించింది. 


రచయిత తన కిష్టము వచ్చిన సమస్యను తనకిష్టమయిన విధంగా వప్రాయవచ్చా? 
ఇదొక పెద్ద సమస్యగా రూపొంది కలాన్ని ముందుకు సాగనివ్వక మరిన్ని గ్రంథాలు 
చదివేటట్టు చేసింది. వాటిలో తెలుగు ఇంగ్లీషు వ్యాసాలు- ముట్లూరు, విశ్వనాథవి 
కూడా ఉన్నాయి. నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి వ్యాసాలు భారతిలో ఎన్నిసార్లు 
చదివానో చెప్పలేను. చదివినకొద్దీ రచయితకు చాలా బాధ్యతలున్నాయనిపించింది. 

ప్రతి రచయితకూ వారి వారి వివేకాన్నీ సంస్కారాన్నీ అభిరుచినీ బట్టి ఏదేదో 
ఊహలు ఉంటాయి. ఆ ఊహలను తన పరిధిలో ఆర్జించిన అనుభవాలను బట్టి 
కాలానుగుణ్యమైన అభిప్రాయాలను ఏర్పరచుకోవటం సహజం. కాని ఆ అభిప్రాయాలను 
ధృవికరించుకునే ముందు భిన్న భీన్న కాలాలలోని భిన్న భిన్న అభిప్రాయాలను 
వినటంవల్లగాని- చదవటం వల్లగాని సేకరించి తన వాటితో కలబోసి చూడాలి. అప్పుడు 
కాలానికి తగిన అభ్యుదయాన్ని కలిగించేది ఏదని నిష్పక్షపాతంగా విచారించాలి. 
విచారించగా వచ్చినదాన్నే ధృవీకరించాలి. అయితే దీనిని బయట పెట్టేటప్పుడు రచయిత 
కనబడాలా? కనబడ కూడదా? 


'సార్థకనాముడైని రచయిత తను బయట పడడు. ఆ అభిప్రాయాన్ని పాఠకుడికి 
కలిగేటట్టు సంఘటనలతో సూచిస్తాడు. అది ప్రతి రచయితకూ ఒక గడ్డు సమస్య. 
సంయమములేని రచయిత వాచ్యంగా చెప్పేస్తాడు. దేశం-కాలం-పాత్ర-రచయితకీ 
జ్ఞానం ఉండాలన్న అనుభవజ్ఞులమాట చాలా సత్యమైనది. మనదేశంలో ఉన్న మతాలు, 
విశ్వాసాలు, ఆచారాలు, ఆరాధ్యదైవాలు మొదలైన విషయాలను తెలుసుకోవాలి. 
సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులూ వాటి పరిణామాలూ గ్రహించాలి. 
తాను ఏ కాలంలో ఉన్నాడు? ఎవరికోసం రచించాలనుకుంటున్నాడు? ఏ పాత్రను 
ప్రవేశపెట్టబోతున్నాడు? వేలాది పాఠకుల అభ్యుదయాన్ని కాంక్షిస్తున్నాడా లేదా? లేక 
కేవలం తన వినోదం కోసమే రచిస్తున్నాడా? | 

రచయితకున్న బాధ్యతలను గుర్తించే రచయితలు బహుగ్రంథ పఠనానుభవంతో 
వ్రాసారా అంటే నాకు సంబంధించినంత వరకూ అట్లా జరగలేదనే చెప్పాలి. 

వ్రాస్తూ చదవటం- ప్రాయాలన్న తపనతో చదవటం- ఏ విషయాన్ని 
గురించయినా వ్రాయాలంటే దానిని గురించి ఆమూలాగ్రంగా తెలుసుకుని గాని 
వ్రాయకపోవటం- బద్ధకించకుండా అందరినీ అడిగి తెలుసుకొని, అన్నీ చదివి, ఎంత 
ఆలస్యమయినా సరే- వ్రాయాలి- శక్తికొద్దీ బాగా వ్రాయాలన్న తపనతో ముందుకు 


(ప్రభావం 33 


సాగిపోవటం- జరిగింది. 19498 ముందు సందిగ్గముతోనే కాలం గడిచింది. దక్కన్‌ 
రేడియో ఆలిండియా రేడియో అయినప్పుడు దానికి ప్రసంగాలు, కథానికలు వ్రాయవలసి 
వచ్చినప్పుడు కలం చేతబట్టుకుంటే కాగితమ్మీద సాగక సందేహాల పుట్ట ఎదుట నిలిచి 
భయపెట్టేది. ధైర్యం తెచ్చుకుని వ్రాయటం మొదలు పెట్టగానే పుస్తక పఠనానుభవం 
కొంత ఉపయోగపడ్డది. కాని మరింత ముందుకు సాగగానే అదీ చాలదనిపించింది. 

1956లో జర్నలిజం కోర్సులో రచనలకు మెరుగులు పెట్టాలనే కాంక్షతో చేరాను. 
ప్రొఫెసర్‌ ESE జర్నలిజంలో గురువులు. వారు చెప్పిన గ్రంథాలన్నీ లైబ్రరీలో ఉన్న 
మేరకు చదివాను. ఎథిక్స్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌ చదివిన తరువాత నీతి నియమాల ఆంక్షలకు 
Sam. గురువులాదేశించిన (గ్రంథాలు చదివిన తరువాత రచయిత బాధ్యతలు, 
రచనల ఉద్దేశము, దేశకాల పాత్రల అవగాహన, వ్యక్తులు, వాళ్ల స్వభావ పరిశీలన, 
మొదలైనవి బాగా అర్థమవుతూ వచ్చాయి. ఈ విషయాలన్నీ అంచులెరుగని 
సముద్రమంత విస్తృతమైనవి. ఎంత తెలుసుకున్నామనుకొన్నా అసమగ్ర మనిపిస్తాయి. 
దాని తరువాత రచించినవే “నారీ జగత్తు”, “వెలుగు బాటలు”, “జీవన సామరస్యము” 
సంపుటాలలోని వ్యాసాలు. వనితాలోకం పేరున వారపత్రికలో వెలువడ్డాయి. | 

1958 నుంచి 66 వరకూ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యత్వమువల్ల భిన్న భిన్న 
రంగాలలోని వ్యక్తులను గురించిన పరిశీలనాజ్ఞానం అదివరకు ఉన్న దానికి మెరుగులు 
పెట్టింది. అప్పుడే కృష్ణాపత్రికలో 'ఇయంగే హేలక్ష్మీ' అన్న శీర్షికన కొన్ని వందల వ్యాసాలు 
వ్రాసింది. ఈ వ్యాసాలలో సాంఘిక రాజకీయ సాంస్కృతిక చారిత్రక విద్యా వైజ్ఞానిక 
(ప్రభావం ఉన్నది. ఈ వ్యాసాల సంపుటులే కల్యాణ కల్పవల్లి, వ్యాస తరంగిణి. 

భావసమైక్యత అన్నదీ స్రీ పురుషుల మధ్యనే కాదు- అన్ని రంగాలలో అవసరము. 
రాజకీయంగా- సాంఘికంగా - సాంస్కృతికంగా ఒకరి నొకరు గుర్తించి అర్థం చేసుకుని 
గౌరవాభిమానాలకు పరన్పరము పెంపొందించుకుంటేనే ప్రవంచ శాంతి. 
తెలుసుకోనందువల్ల వచ్చే నష్టాలు అపారం. కుటుంబ విచ్చేదనాలు రాజకీయంగా 
ప్రబలే ఉద్యమాలు నష్టాలలో BONS. తెలంగాణా-ఆం(ధ్ర ఉద్యమాలు, చిట పట 
ఉద్యమాలు- వట్టిరుస రుసలని చెప్పటానికి కోస్తా రాయలసీమలలో ఆంధ్రులకు సరిగా 
తెలియని తెలంగాణా తేజోమూర్తుల జీవిత సం(గహాలను వ్రాశాను. __ 


రచనలలో సామాజిక స్పృహ ఉండాలన్నదే నా ధ్యేయం. రియలిజంలో 
ఐడియలిజమ్‌ వైపుకే నా కలం మొగ్గు చూపుతుంది. ఆశావాదమే మానవ పురోభివృద్ధికి 
బలాన్నిస్తుందన్న నమ్మకముంది. సామరస్యమే విశ్వకళ్యాణాన్ని సిద్ధింపజేస్తుందన్న 
విశ్వాసము. రచనలు ప్రభు సమ్మితాలు కాకుండా “మిత్ర సమ్మితంగా - కాంతా 
సమ్మితంగా ఉండాలన్న ధ్యేయంతో మానవ స్వభొవంలోని వైచిత్రిని భావ దారిద్ర్యం 
లేకుండా ఎత్తిచూపించాలన్న ఉద్దేశంతో రచింపబడినవే “స్వర్ణకమలాలు” నూరు కథల 


34 pee 


సంపుటి. మనస్తత్వ శాస్త్రాన్ని చదువుతుంటే ఎన్నో చిత్రవిచిత్రాలు గోచరిసాయి. ఆ 
తత్త్వము మానవులవేనా అని అనిపిస్తుంది. కాని ఆ మలుపులన్నీ స్వభావంలోవేనని 
(గ్రహించిన తర్వాత వ్యక్తులను గురించిన అవగాహన ఏస్తృతమవుతుంది. ఈ సత్వము 
తెలుసుకున్న తరువాత రచయితగా నా దృక్పథం మారింది.' వ్యక్తులపట్ల pane 
పెరిగింది. ఈ అనుభవంతో కొన్ని నవలలు వ్రాశాను. 


ఎల్లలకు కథలు చెప్పవలసిన అవసరము వచ్చినప్పుడు ఎన్ని కథలు సేకరించి 
చెప్పినా చెప్పినవే చెప్పక తప్పలేదు. ఆ సందర్భములో “పిల్లలకు కథలెలా చెప్పాలి?” 
ఈ విషయాన్ని తెలిపే ఆంగ్ల గ్రంథాలు కొన్ని చదివిన తరువాత ఎటువంటి కథనైనా 
కొత్త పద్ధతిలో పిల్లలకు ఉత్సుకతను రేకెత్తిసూ ఉత్సాహాన్ని కలిగిస్తూ పదిరోజులపాటు 
ఎలా చెప్పాలో తెలిసింది. పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా వ్రాయటమే బాలసాహిత్యానికి 
అవసరమైన శైలి అని (గాహ్యమయింది. ఈ పద్ధతిలో “గాంధీ తాతయ్య, ఇందిరా 
ప్రియదర్శిని” జీవితచరిత్రలు, కథల సంపుటాలు రెండూ, “బాలవీరులు” అనే నాటికా 
సంపుటి వ్రాశాను. 

ఎప్పుడూ ఏదో చదవాలన్న తపన- ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఏదైనా 
వ్రాయాలన్న ఆవేదన- ఆ వ్రాసింది పదిమందికీ ఏదో విధంగా ఉపయోగపడాలన్న 
ఆకాంక్షతో కొంత (ప్రయత్నం చేశాను. (వ్రాయాలన్న ఉత్సాహమేగాని ఏం వ్రాయాలో 
ఎలా వ్రాయాలో సరిగా తెలియని నాకు మనోవికాసం కలిగించి మార్గం చూపిన 
ఉస్మానియా యూనివర్సిటీ ప్రప్రథమ జర్నలిజమ్‌ శాఖాధ్యక్షులయిన ప్రొఫెసర్‌ ఓదెత్‌గారికి 
నా కృతజ్ఞతలు. నాలో పండితురాల్నీ కవయి(తినీ చూడాలని ఆశించిన మా వారికి 
అసంతృప్తిని కలిగించినా రచయిత్రిగా కొంత వ్రాయాలని ప్రయత్నించాను గదా అన్న 
తృప్తి - ఆ వ్రాసింది కేవలం అన్నమయ (ప్రాణమయ కోశాలకే చెందుతుందేమోనన్న 


సంకోచం. 
నందిని నాపొత్వ త్రైమానికష త్రిక - నంవుటం-2 నంచిక-1 అక్షోబరు 1981, జనవరి 1982 


ఆగ 
ప్రభావం 
- చుంది జగన్నాథం 


ప్రభావం చాలా గొప్పది. మనిషిని మనిషిగా నిల్పి, ఎదగ నిచ్చేది ప్రభావమే. 
దుష్‌ ప్రభావాల సంగతి నేను ప్రస్తావించడం లేదు. అవి అందరికీ FGF గొప్పో తగిలే 
వుంటవి. ఉత్తమమైన, గుణ సంపదను పెంచే, ధైర్య స్థయిర్యాలను పురిగొల్పే, వైరాగ్య 
లేక నిష్కామ భావాలను ప్రోత్సహించే ప్రభావాల దాటికి, ఆ చెడుగులన్నీ పరారైపోయి, 
మంచి సంస్కారం కలుగుతుంది. ఇటువంటి సంస్కారం ప్రభవించినంత సేపే ప్రీ 
పురుషుల జీవనాలు శోభించగలవు. నా విషయం అంతేనని తోస్తుంది. 


మొదట నన్నాకర్షించింది శ్రీ ములుమూడి నారాయణరావుగారు. నెల్లూరులో 
రాజాగారి ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడై వుండి, రిటైర్‌ అయినారు. ఆయన 
చిన్నతనంలో (అప్పటికి వారు నా కంటె పెద్దవారు) పుస్తకాలయందు చూపిన శ్రద్ధ 
విపరితమైనది. వాగ్ధాటి యువకులలో ఎక్కువగా వికసించవలెననే సంకల్పంతో అనేక 
Elocution Competitions పెట్టించి, మా బోంట్లను ప్రోత్సహించేవారు. ఆయన పుస్తకాల 
పిచ్చి నాకు పట్టింది; ఇప్పటి కింకా వదల్లేదు; వదిలే చాయ లెక్కడా కన్పించవు. ఇందువల్ల 
ఒక విధంగా నష్టపడ్డాను)ు మరొక విధంగా లాభపడ్డాను. మామూలు పాఠశాలల 
చదువుల మీద నిరక SE 50 ఏర్పడింది; కడకు ఆ తెరువుకే పోవద్దనుకున్నాను. అందువల్ల 
డిగ్రీలేని వ్యక్తిగా రూపొందినాను. ఐనప్పటికీ, న నా మాటలు విన్నవారు నాకేవో పెద్ద 
డిగ్రీలు, డాక్టరేట్లు వున్నాయని భ్రమపడి, వాటిని గూర్చి కుతూహలంగా అడిగేవారు. 
ఏదో విధంగా నా చాకచక్యమంతా ప్రదర్శించి, వారికి విశేషం ఆశాభంగం కలగకుండా 
సమాధానం ad ప్పేవాదను. ఇక లాభం సంగతి. ఆ (గ్రంథాలలోని స one అమూల్యమైనది. 
నాకు అదే SSA. 


రోమా రోలా రచించిన రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి జీవితాలు 
నన్ను ముగ్గుణ్ని చేసినవి. ఆ ప్రభావం ఇప్పటికీ పోలేదు. నాస్తిక-ఆజ్జేయ వాదాలతో- 
వాదులతో గాఢమైన పరిచయం కలిగినప్పటికీ నాస్తికులపై-నాస్తిక తత్వంపై అమితమైన 
ఆదరణభావం వున్నప్పటికీ, అన్ని మతాలు మనవే అనే స్థావరంలో నిలకడ కలిగింది. 
ఆ ప్రాతిపదికపై ఒక ఉద్యమాన్ని సాగించవలెననే సంకల్పం ఇటీవలనే కలిగింది. 
మిత్రులు సహకరిస్తే, త్వరలో దానికొక రూపం వస్తుంది. 

గాంధిమహాత్ముడు, లెనిన్‌, ట్రాట్‌స్కీలు నాకు పరమపూజ్యులు. టాల్‌ సాయ్‌, 
రస్కిన్‌ సరేసరి. అమెరికన్‌ సత్యాగ్రహి తోరో, అబ్రహాం లింకన్‌, ఆంకిల్‌ టామ్స్‌ కేబిన్‌, 
ప్రజా సాహితిలో రంగనాయకమ్మగారు అనువదించారు. అప్‌ ఫ్రంస్తేవరీ (దీనిని ఈ 
మధ్యనే మానికొండవారు అనువదించారు. 


36 (ప్రభావం 


; ఈ (ప్రభావాలు కాక, రుక్కిణీ కల్యాణం, గజేంద్రమోక్షం, 
చరిత్రం, రామాయణంలో బాలకాండ, భారతంలోని కొని, 
oO 

ఇటీ SHE 


ప్రహాద చరిత్ర, వామన 
ఘట్టాలు నన్ను మలచినవి. 
; ల కల్చర్‌, సంస్కృతి అంటూ వుంటే నాకొక పెద్ద ప్రశ్న 
ఉదయించింది. ఎషభాషల కల్చర్‌ గాక సంస్కారం కల్చర్‌ ఎక్కడున్నది? 
మున్ముందు అది వస్తుందని నా విశ్వాసం. పరిస్థితులు ప్రపంచాన మనల్ని ఆ 
మన కల్చర్‌ అనబడే దానిలో ఇద్దరి చరిత్ర వాస్తవంగా సంస్కార పూరితం అని 
నేననుకున్నాను- ఒకరు జనకుడు, మరొకరు శుకుడు. 


యోగరతోవా భోగరతోవా! నంగరతోవా నంగవిహీన2 
యస్య (Barres రమతే చిత్తం! నందతి నందత్వేవ/! 


ఈ పద్ధతిని అవలంబించేవారే వారిద్దరు! ఒకసారి కీ॥ శే వేలూరి సహజానంద 
అన్నారు; 'సన్యాసి హిందువు కాడు”. 

మన కల్చర్‌ అనబడే దానిలో ఉత్తమోత్తమ సంస్కారాలు కొన్ని కనిపించినా, 
అకల్ఫర్‌ చాలా వున్నదని గ్రహించాను. అకల్చర్‌ నిర్మూలన కాకుంటే మనం ఎదగలేము. 


ఉదా: పాండురాజు భార్యలలో ఒకరు సహగమనం చేసి, తన కంటె పెద్ద తోడి 
భార్యకు పిల్లలందరి పెంపకాన్ని అప్పగించడం త్యాగమయమే కాని, అసలా సహగమన 
పద్ధతి దుష్టమైనది గదా! పాండవుల వియోగం వల్ల కలిగినా ఒక్క తండ్రి బిడ్డల కంటె 
ఎక్కువగా సంచరించుకున్నారు. ఇది ఉత్తమ లక్షణం. కుంతి SHA కన్నప్పుడు నిజం 
చెప్పలేని సమాజం గర్హనీయం; చివరకు, కృష్ణుని ద్వారా ఒక కార్యార్థం దానిని 
వెల్లడిజేయడం (ప్రశస్తం-అందులో అవకాశవాదం వుందని క్రిటిక్కులు కొందరు 
ఘోషించినా సరే! 

రామాయణంలో ఏకగర్భవాసులుగాని సంతానం అన్నదమ్ముల కంటె ఎక్కువగా 
మెలగడం ఉత్తమ లక్షణం. మాట నిల్పుకోడానికై రాజ్యత్యాగం చేయడం, పాదుకా 
పట్టాభిషేకం సామాన్యమైనవి కావు. కాని Sows వధ జరిగివుంటే అత్యాచార సీతమ్మ 
వారిని చెరవిడిపించి అగ్నిలో దూకించడం కరుడు గట్టిన పురుష పక్షపాత లక్షణం. ఆ 
తర్వాత ఆమెను అడవికి పంపడం మహాఘోరం. కాని, ఇందుకై సిగ్గుపడక, రోత 
పడక, దానిని ఖండించక అదంతా మన కల్చర్‌ క్రింద జమ కావడం మనకు సిగ్గుచేటు. 

అన్ని మతాల వారికి పవిత్రమైన గ్రంథ సముదాయాలలో ఈ విధంగానే కల్చర్‌- 
అకల్ఫర్‌ మిశ్రమం వుండనే వుంటుంది. 

ప్రాజ్ఞులైన వారు కీరనీరన్యాయంగా హం 
చేయవలసి యున్నది. 


సలవలె ప్రవర్తించి మనకు సేవ 


(భావం 37 


వామన చరిత్రలో చూడండి. బలి రాజ్యంలో సర్వారంభముల్‌ పండినవి. కాని, 
ఇంద్రుని పదవికి భంగం రాకూడదనే కారణాన, భగవంతుడు మాయజేసి బలిని అణచి, 
కడకు wes రక్షించడం తనలో కల్పుకుని - ఏమిటీ నాటకం? (ప్రజలకు బలినిచ్చి, 
తనలోకి soled దేవతలను దేవుడు తీసుకపోరాదా? 


దేవతల- రాక్షసుల గుణ గణాలను పరీక్షగా చూస్తే దేవతలెక్కువని అనిపించదు. 
కాని ఎందుకో దేవతలు సన్నార్గులనీ, రాక్షసులు దుర్మార్గులనీ వాడుక వచ్చింది. 
ప్రహ్లాద చరిత్రంలోని ప్రహాదుడు మన గాంధీని గుర్తుకు తెస్తున్నాడు. కాని, 
చారిత్రకంగా చూస్తే, “హిరణ్యకశిపుడు అనే నాటకంలో కీ॥ Bi ఆమంచర్ల గోపాలరావు 
గారు ప్రహ్లాదుని పాత్రను ఇంకో విధంగా చిత్రించాడు. ఇందులో ఏది నిజం? ఏది 
కల్పన? 
గజేంద్రమోక్షం గజేంద్రునికే గాక మనకందరికీ మోక్ష మిచ్చేదే కాని, ఆఖరున, 
ఆ రాజు తప్పిదం లేకుండానే మౌని శపించినందువల్ల ఇంత గొడవ జరిగిందని అనడం 
ఎం సబబు? 
పరీక్షిత్తు చరిత్రలో పరీక్షిత్తు చేసింది తప్పే. బుషి కుమారుడు శపించింది 
న్యాయమే. కానీ, అది తొందరపాటని [గ్రహించిన తండ్రి ఆ శాపాన్ని ఉపసంహరించ 
వలె గదా! 
ఇటువంటి కథలెన్నో వున్నవి. సుమతి శతకంలో ‘SHO నిజమున్‌ ఎగతాళి 
చేయడానికి ఎంత ధైర్యం కావలెను? సమాజం ఆనాడు ఆ స్థితిలో వుండెను. ఆ పద్యాలన్నీ 
కూడా మనం సగర్వంగా చదువుకుని ఆనందిస్తూ వుంటాము. ఎవరు ఆపేక్షించరు. పై 
నుంచి వచ్చిన దానిని దేనినైనా అపేక్షించదగునని ఎవరికీ తోచదు. మన సమాజంలో 
కూడా పాషండ లక్షణాలు ఇంకా వుండబట్టె గదా ఇది సాగిపోతున్నది. 
మానవులందరు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు పుత్రులు- 
పుత్రికలు అనే ధోరణిలో మన సంస్కారం వర్థిల్లవలసి యున్నది. 
సాహిత్యం అందుకు దోహదకారి కావలెను. మన సాహిత్యంలోవున్న ఉత్తమ 
రచనలస్నటిన్‌ రక్షించి మనకందీంచి ఉత్సాహపరచే యువభారతి వారికి వందన 
హస్రము లర్సించినా తక్కువే, 
మన పాదాలపై మనం నిల్చి గర్వంగా తలయెత్తుక తిరగడానికి తెలుగు వారికి 
ఈ సంస్థ గొప్పగా తోడ్చడుతున్నది. మనం ఎదిగి మానవులమై సంస్కారంతో, నిజమైన 
సంస్కృతితో మెలగడానికి ఇంకా గొప్పగా తోడ్చడవలెనని నా బోంట్ల కోర్కె ఈ కోర్కె 
నెరవేరుగాక! 


నందిని నాపొత్య త్రైమానిక HOS నంవుటం-2. 'నంచిక-2 ఏప్రిల్‌, 1982 


38 (ప్రభావం 


యిద్దలు తీరిన నా జీవి మార్గము 
- వేదము వేంకటరాయశాస్త్రి (మనుమడు) 


మానవుడు పుట్టుకచేతనే 
ప్రభావమే మానవుని చరిత్రను 
అట్టవానిలో నాదొకటి. 


గొప్పవాదో, బుద్ధిమంతుడో కాదు. పరిసరముల 
నిర్గయించుననుటకు కొందరి చరిత్ర ఉదాహరణము. 


నా గ సము ర రాన క్షీరాబ్టిశయన ద్వాదశి మధ్యాహ్నము 
దాక. నట హార 3 ae, ఉత్తర ఆర్కాటు జిల్లా, తిరుపత్తూరు 

రైల్వస్టషనుకు సమీపము. ఇందులకు కారణము మా 
మాతామహుడు, ప్రొఫెసర్‌ శేషగిరిశాస్త్రిగారు ఆ యూరిలో తాతవెళ్ళి గ్రామము మున్నుగా 
కొని గ్రామములకు మిఠాదారుగా నుండుటయే. వీరు పుదూరు ద్రావిడులు, ఇంటిపేరు 
వాకువారు. గృహభాష తమిళము. ఈ పుదూరు ద్రావిడులు ఏ చోళ రాజుల 
కాలములోనో ఆంధ్రదేశమున గుంటూరి వరకును, తమిళనాడులోను, మహారాష్ట్ర 
దేశమున పూనా నగరమునకు వేద పండితులుగా అగ్రహారాదులను సంపాదించినవారు. 


శ్రీ శేషగిరిశాస్రిగారు పదునెనిమిది భాషలలో పండితులు, వేదాధ్యయన 

మొనరించి సామగాన మందు ప్రఖ్యాతి నందినవారు. Sores, హిందూస్తానీ, ఐరోపీయ 
5 టి స 

సంగీతములలో (ప్రవీణులు. చక్కని వైణికులు. మదరాసు WASH) కాలేజీ 
సంస్కృతమునకు (పొఫెసరుగాను, OMS Library కి క్యూరేటరుగాను, మదరాసు 
విశ్వవిద్యాలయ ప్రారంభకులలో నొకరుగాను నుండినవారు సర్‌ సి.పి.రామస్వామయ్యరు 
వంటివారు వీరి శిష్యులు. మా' తల్లిగారు సరస్వతమ్మ వీరి కడపటి కుమార్తె. మాకు 
బాల్యము నుండియు తన పుట్టింటి ప్రాభవమును చెప్పుచు మమ్ము ఆశ్చర్యపరచు 
చుండెడిది. 

మా పితామహుడు వేదము వేంకటరాయశాగ్రిగారు కళాప్రపూర్ణిత్యాది 
నిరుదాంకితులు. మాది పరంపరగా వైదిక కుటుంబమైన వేదము వారని ఇంటి 
శరేరుడినది. తండ్రిగారు వెంకటరమణశాగస్తి. వెంకటరమణన్‌, వెంకట్రామ్‌ అని 
ఉడా మిత్రులచేత వ్యవహృతుడు. ముద్రణ కళానిష్టోతుడు. కాని పెద్ద 'శాండో*. 
ద్రవ్య విషయములలో ప్రజ్ఞ చాలదు. అమాయకుడు. తాతగారి ముద్రాక్షరశాలను 
నిర్వహించుచుండి వ్యాపారమే చెడిపోయినది. 

1919లో మేము నివసించు ఇల్లుగాక మరి రెండిండ్లను అద్దెకు పుచ్చుకొని 

న తాతగారు అచ్చాపీసు విక్రయించిరి. 1922లో నెల్లూరికే కాపురము 

జరుపుచుంద సంవతురము. నేటికి అరువది యేండ్ల క్రింద. నెల్లూరు చేరగానే 
తరలించిం. కుం రు తాతగారికి అఖండ పండిత సన్మానము చేసిరి. Gil 
పురీ శంకరాచార్య నా సారా 


(ప్రభావం 39 


కట్టమంచి రామలింగారెడ్డి గారన్నట్లు తాతగారికి “సరస్వతీ ప్రసన్నమే గాని లక్ష్మీ 
ప్రసన్నము లేదు” ఆర్థిక దురవస్థ తీరలేదు. 

ఇట్లుండగా ఆ సంవత్సరమే నవంబరు 4వ తేది మా నాయనగారు ఆకస్మికముగా 
తమ 37వ యేట మరణించిరి. మేము నలువురము ముగ్గురు కుమారులము, ఒక్క 
కొమారిత నేను పెద్దవాడను. నాకు పదునొకండవ సంవత్సరము. తాతగారికి భరింపరాని 
దుఃఖము. నాకు మొదటి దెబ్బ. నాకేమో బాల్యమైనను తటాలున కండ్లు విప్పినట్లయినది. 
కుటుంబములో ఎంతలో ఎంత మార్చు. అంత పెద్ద అచ్చాఫీసు మాయమైనది. 
లాలించుచుండిన తండ్రి లేడు. నా బాల్య విద్యాభ్యాస పోషణాదులన్నియు తాతగారైన 
వెంకటరాయశాస్తిగారి చేతి మీదుగానే జరిగినవి. జరుగవలసి వచ్చినది. కాని బాల్యము 
నుండియు తాతగారితోనే ఎక్కువ చనువు. తాతగారు పోయిన చోటికంతయు నన్ను 
పిలుచుకొని పోవువారు- మదరాను నుండి విజయనగరము వరకు. శ్రీపాద 
కృష్ణమూర్తిగారు తాతగారి శిష్యులు, చెళ్లపిళ్ళ వెంకటశాప్రిగారు వారి శిష్యులు. వీరి 
శిష్యులు వేలూరి శివరామశాస్త్రి, వేటూరి (ప్రభాకరశాస్త్రి వర్యులు. వీరేగాక ఆంధ్ర 
ద్రావిడ కర్ణాటక మలయాళాది దేశముల నుండి తాతగారిని నిరంతరము దర్శించుటకు 
వచ్చుచుండిన మహనీయుల నెందరినో ఇంటిలోనే చూచు భాగ్యమబ్బినది. తాతగారు 
గుడిలో దేవునిముందు తప్ప, ఇతరత్ర ఎవరికిని సాష్టాంగపడగా నేను చూడలేదు. 
శంకరాచార్య పీఠస్థులైన ఆచార్యవర్యులు కూడా తాతగారిని పరుగున వచ్చి కౌగిలించుకొని 
సాష్టాంగపడుటను మాన్ప్చియున్నారు. 

కాని నేను మధ్యాహ్న మార్తాండుని ప్రతాపము చూడలేదు. అస్తమయ భానుని 
తేజమును చూచితిని. నాకు జ్ఞానోదయమగునప్పటికే వారికి వృద్ధాప్యము. నేను వారికి 
వట్టి మనుమడనుగాను, సన్నిహిత కార్య సహాయుడను. వారి గదిలోనే సహవాసము. 
వారి మంచమే నా పడక. వారి లైబ్రరీ, పర్సు అంతయు నా స్వాధీనము. నా స్థాయికి 
దిగి నన్ను వినోదింపజేసెడివారు. 


ఇంటిలో ఎంత తమిళము మాటలాడుచుండినను చదువంతయు తెలుగే. 
చిన్నప్పుడే తెలుగు పద్యములు చదువుట అలవాటైనది. నా చేత చదివించి వినెడివారు 
నాయనమ్మయు, తాతగారును. నాయనమ్మ శేషమ్మ అల్లాడి సదాశివశాస్రిగారి కుమార్తె. 
బాల్యములో వీధి బడి చదువువంటి చదువు ఆమెది. గ్రామపు లెక్కలు, పాతికలు, 
పరకలు, ముప్పాతికలు-ఎక్కములు, (ప్రభవలు-ఇంతెందులకు- పెద్దబాలశిక్షను వ్రాసిన 
మా పుదూరు సీతారామశాగస్తిగారు మా నాయనమ్మను చూచియే ట్రానినారా 
అన్నట్లుండెడిది. వావిళ్ళ రామస్వామి శాస్త్రిగారికి పుట్టింటి వైపు బంధువు. ఎన్ని 
విషయములో బోధించెడిది. తాతగారు చదువులలో మునిగి యుండగా వ్యవహార 
మంతయు నాయనమ్మది. 

మా తల్లి సరస్వతమ్మకు తమిళాంధ్రములలో Ge సమానము. ఆ కాలపు 
నవలలో చదివి మరచినది, చదువక విడిచినది లేదు. కొన్ని వందల సామెతలు ఆమెకు 


40 (ప్రభావం 


ధ్‌ సున్నిత హాస్యము ఆమెకు సొమ్ములు. 
తాతగారి సమక్షములో గోవిందలా తెలియుటకు ముందే, మదరాసు వి.పి.హాలులో 
బూవచితిని. వెంటనే Kane 7 
టోరస్వామయ్యంగారు మొదటవెన 


శాకుంతలాది మహా నాటకముల సంభాషణలను, 
సి, నాకు వెషవ 
మీద నిల్పెడివారు' నాన. కూద చిన్న వేషము లిచ్చి నన్ను రంగము 
రఘువ 

ఇయిుఎలశాదులను నేర్పి (గ్రంథ ముద్రణ విధానము, (ప్రూఫులు దిద్దు విధానము, పుసక 


వ్యాపారము 1929 నాటికి నా పదునే 
( డవ యేటికే, తాతగారు గతి < 
3 క్‌ ప క ౦చునప్పటికి ఒకపాటి 


నాటికి 5510 అయినది. తాతగారు చనిపోయిన దినము శ్రీ కాశీనాథుని 
నాగేశ్వరరావుగారు, వారితో వారి ఆంధ్రపత్రికా కార్యాలయమే మా ఇంటి వాకిటికి వచ్చినది. 
మదరాసులోని విద్యావంతులు ప్రముఖులెందరో ఆ దినము మధ్యాహ్నము వరకూ మా 


సందులోనే యుండిరి. విచిత్రమైన యనుభవము. 


పదునేడవ యేటనే కుటుంబ భారము నెత్తిమీద పడినది. ఏదో చెప్పరాని మానసిక 
పరిస్థితి. అనుక్షణము ఏదో చెప్పుచుండి, ఎడబాయని, ప్రపంచ విఖ్యాతుడైన పండితుడు 
తాత, 'ఎవడికుంటాడ్రా ఇటువంటి ws’ అన్న తాత ఇక లేకపోయినాడు. కాని నాయనమ్మ 
శేషమ్మ. అమ్మ సరస్వతమ్మ గారలు, ఇంటిలోను నెల్లూరు నుండి అడ్వొకేటు చిన 
తాతగారు వేంకటాచలము గారును, తాతగారి బుణములను పదివేల రూప్యముల 
దాక తీర్చిన రెడ్డి సంఘ కార్యదర్శులు శ్రీ గునుపాటి ఏనాదిరెడ్డిగారును, బెజవాడ 
రామచంద్రారెడ్డ్దిగారును చెంతనుండి చూచుకొనుచుందిరి. సలహాలిచ్చి ధైర్యము చెప్పుచు 
ప్రోత్సహించుచుండిన పెద్దలు నెల్లూరిలో శ్రీ తూమలూరు శివరామయ్యగారు అల్లాడి 
కృష్ణ స్వామిగారు మొదలై నవారు. అవ్వుడవ్వుడు పోయి శ్రీ ఒంగోలు 
వెంకటరంగయ్యగారు, మామిడిపూడి వెంకటరంగయ్యగారు మున్నగువారితో 
మాటలాడుచు ఎన్నో విషయములు (గహించెడివాడను. తాతగారి ల శ్రీమాన్‌ 
రామదాసయ్యంగారు, గుజ్జము సుబ్బరామయ్య గారు, ధరణికోట వెంకట సుబ్బయ్యగారు, 
యువకులలో మహా ప్రజ్ఞానిధి, దర్శనశాస్త్రి ఓరుగంటి వెంకటేశ్వరులు, వీరితో nara 
ఆనందకరమైన విద్యాగహణము, కావ్య నాటకాలంకారాది చర్చ, తాతగారి వైదుష్య 
ప ముచ్చటలు చెప్పుకొనుట. 
abl మించి నన్ను పూర్తిగా pene వో aa wi pote: 
ముగారి SE సన్నిధి. తాతగారు 1929లొ చనివిగా 
డవ చిన తాతగారు 1952లో తమ 865 యేటను పోయిరి. 
BSS న్యాయవాదులు, కాని గ్రీకు లాటిను, పర్షియను, SPA, 


వారి సోదరులు రెం 
వెంకటాచలముగారు =) 


(ప్రభావం 41 


అవెన్తా, ఆంధ్ర ద్రావిడ కర్ణాటక మలయాళాదులలో పండితులు. వైదిక వాజ్మయ 
చరిత్రను ఈజిప్టు సుమేరియా, బాబిలోనియా, (గ్రీసు మున్నగు దేశాల చరిత్రలతో 
పోల్చి సమన్వయించి, అపార పరిశోధన చేసి, జర్మనీ (ఫ్రాన్సు మున్నగు దేశాల 
పండితులతో ఉత్తర ప్రత్యుత్తరములు సలిపెడివారు. తమ చదువంతయు తాము 
1గంథస్థము చేయలేక పోవుట వలన తమతోనే అంతరించునేమో యని దిగులుపడి నా 
కెంతో బోధించెడివారు. తాతగారాక సముద్రమైన చిన తాతగారు మరొక సముద్రముగా 


కనబడిరి. రెండవ చిన తాతగారొక ఆశ్చర్యకరమైన వ్యక్తి. వారి సంస్కృతాంధ్రాంగ్ల 
పాండిత్య (పతిభలు ఎందరికో ఉత్తేజకరములు. 


చిన తాతగారు 1931లో గతించిరి. అటు వెనక ఆరేండ్లు మా పుస్తక వ్యాపారము 
చూచుకొనుచు మదరాసు నుండి విజయనగరము వరకు సంచరించి పెద్దల నెందరినో 
సందర్శించితిని. 1936లో రాజమండ్రిలో పర్లాకిమిడి నుండి అప్పుడే వచ్చిన శ్రీ గిడుగు 
రామమూర్తిగారిని సందర్శించి, ప్రతిదినము, కొంతకాలము వారి గోష్టిలో గడపి చాలా 
లోకజ్ఞానము సంపాదించితిని. వారికేదో నా మీద అవ్యాజ వాత్సల్యముదయించి “మీ 
తాతగారిని మీరు చక్కగా ఎరుగుదురా?” అని యడిగిరి. వారి యుద్దేశమేమో తెలియక, 
బాల్యమే కాబట్టి “ఆహా! ఎజుగకేమి? నాకు పదునేడేండ్లగు వరకు, ఉండిరిగదా” అంటిని. 
ఆ ఎరగడం కాదండీ, ఎంతటి పండితులో ఎరుగుదురా? ఎరుగరు, ఎరగరు. 
మేమొరుగుదుము. అంతటి పండితుడు లేడు, ఆయనలో ఒక నెరసు దొరకెనా అది 


గొప్పు గాని, ఇతరులు ఏపాటి?” అని యన్నారు. తాతగారెంతటి పండితులో దీని వలన 
వ్యక్తమైనది నాకు. | 


అటు తర్వాత, మరల కళాశాలలో ప్రవేశించి 1938లో బి.ఏ., 1940లో 
ఎమ్‌.ఏ., పరీక్షలో ఉత్తీర్ణుడనై, డా॥ నేలటూరి వెంకటరమణయ్యగారి పెద్ద కుమార్తెను 
వివాహమాడితిని. వీరు నాకు బంధువులే గాక (కెస్తవ కళాశాలలో అధ్యాపకులు కూడా. 
ఈ కాలమున వీరు మదరాసు విశ్వవిద్యాలయములో చారిత్రక పురాతత్వాది శాఖలలో 
ఆచార్య కె.ఎ. నీలకంఠశాస్రిగారితో రీడరుగా నుండిరి. నేను 1940-1943లలో వీరియొద్ద 
కల్యాణీ చాళుక్యుల చరిత్రమీద పరిశోధన చేసితిని. సంస్కృతాంధ్ర ద్రావిడ కర్ణాటక 
భాషలు, వాని శాసనములు చక్కగా పఠించి, లిపి శాస్త్రజ్ఞానము కూడా సంపాదించు 
నవకాశము దొరకినది. ఈ పరిశోధన నిమిత్తము సంచరించి 1941లో మైసూరులో శ్రీ 
రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారి వంటి POS xo, 1942లో హైదరాబాదులో శ్రీయుతులు 
సురవరం ప్రతాపరెడ్డిగారు, మాడపాటి హనుమంతరావుగారు, ఆదిరాజు వీరభద్రరావుగారు 
మున్నగు పెద్దలతోను పరిచయము చేసికొంటిని, 
© ఈ సందర్భములో స్మరింపదగిన మిత్రుడు, సహాధ్యాయి ముట్లూరి వెంకటరామయ్య 
నేను ఆరేండ్లు కళాశాల చదువుమాని సంచరించుచుండిన కాలమున నితడు ఎమ్‌. ఏ. 
ప్యాసై, ఆచార్య నీలకంఠశాగసి, దా॥ వెంకటరమణయ్యల కడ తెలుగు చోళులమీద 
పరిశోధనచేసి, నేను మరల 1936లో మరల కళాశాల చేరిన వెంటనే ప్రతి సాయంత్రము 
నాతో చదువుచుండెడివాడు. మరియొక మిత్రుడు, బాల్య సహాధ్యాయి డా॥ ఓరుగంటి 


42 (వభావం 


a క ను క్‌ 
కాలము అది, ఆంధ్రపత్రిక కార్యాలయమునకు నేను పోని దినమే లేని 


నాక ల tae శ్రీకృష్ణ నారదులు కలని మాటలాడుకొను 
మరొయొకరిమీద పడి cee లుఖ ఒకరు తెలుపైనను ఒకరి ప్రభావము, కాంతి, 
భన నా [4 రంగుగల వారివలె కనబడిరని వ్రాసినాదు- “పరస్పురేణ, 
ve Boat వ. “an POISE” బభూవతుః” అని. ఆ విధముగా ఇందరి ప్రభావము 
నాకు దినదినమునకు 'రంగుమారి' కొత్తఛాయ రాసాగినది. 


సేలం ined « టా అట సం టం. 5 బటు 

ధ్యాపకుడను. చరిత్ర బోధించి, మానుకొని, యథాపూర్వము, 
1936లో నుండినట్లు మరల తాతగారి (గంథముద్రణ వ్యవసాయమునకు పూనుకొంటిని. 
మదరాసు విశ్వవిద్యాలయములో నేను చేసిన పరివోధనపై నొక నివేదికను సమర్పింపగా 
దానిని ఆచార్య నీలకంఠ శాగస్తిగారు ముద్రణమునకు సిఫారసు చేసిరిగాని మదరాసు 
వివ్వవిద్యాలయము వారు సిఫారసుల గుంపులో దీనిని కూడ కలిపి క్రమముగా 
విస్మరించినారు. అటు వెనుక నా Index Cards ను కొంత పరిశోధనను ఆధారముగా 
గ్రహించి శ్రీ శాస్త్రిగారు తామే, హైదరాబాదు శ్రీ యాజ్లానీగారి ప్రధాన సంపాదకత్వమున 
వెలువడిన Deccan History రెండు సంపుటములకు కల్యాణీ చాళుక్యుల ముద నొక 
ప్రకరణమును ట్రాసి, అందు నా పేరు పలుచోట్ల ఉదాహరించి శిష్యునిమిది 
అభిమానమును చూపినారు. నా సిద్దాంతములను పెక్కింటిని అంగీకరించినారు. ఆ 
సందర్భమున విషయము యొక్క లోతుపాతులను నేను చక్కగా (గ్రహించి, ఇంకను 
లోతుగా ఆంధ్ర [ద్రావిడ కర్ణాటక చరిత్రలతో సమన్వయించి దక్షిణ భారత చరిత్రతో 
తరాపథ చరిత్రను పరస్పర సంబంధములను వివరించి వ్రాయుట ఆవశ్యకమనియు, 


ఉ 
దేశక్షేమార్ధము తప్పనిసరి యనియు గ్రహించి మరల 


అది కొంతకాలము పట్టినను 
లోతుగా పరిధోధనకు దిగితిని. 
ఇంతవరకు జీవితములో నొక భుట్టము. ఇంట నేర్చిన విద్య సంస్కృ 
ములు, కళాశాలలో చదివినది దేశచరిత్ర. పరిశోధన కొణకభ్యసించినది 
యు. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారి ప్రోత్సాహము 
పత్రికకు వ్యాసములు వ్రాయుచుంటిని. 1945 నుండి 
వదలినను, విద్యార్థిదశలో కూడా తాతగారు గతించిన నాటినుండియు 
సాయము జరుపుచునే యున్నందున మరల దానిని పునరుద్ధరించుట 
తములోనే ఒక స్థాయికి వచ్చినట్లనివించినది. లెక్కలేని 
మనస్సునకు నెమ్మది కలిగించినది. 


తాం(ధ 
కన్నడమును, శాసన పఠనవిద్య 


చేత 1932 నుండియు భారతి 
ఉద్యోగా పేక్ష 
గంథముద్రణ వ్యవ p 
పక జీవి 
శమయనిపింవక 
పయాణములు చేసి ఇంటికి తిరిగివచ్చిన వా నివలె, 


ప్రభావం 43 


నేను మరల పుస్తక వ్యాపారములో దిగుట మా బంధువులైన శ్రీ వావిళ్ఞ 
వెంకటేశ్వరశా'స్రిగారికి అంత ప్రియముగా నుండలేదు. ఎందరో నన్నాదరించుచు. 
సహకరించుచు, సానుభూతి చూపుచుండగా వీరొక్కరు మాత్రము ప్రసన్నులుగాక్ర 
యుండిరి. కాని నాకడ తాతగారు చదివి మరల ముద్రింపదలచి ఎంతో marginal 


notes (పాసియుంచుకొన్న సంస్కృతాంధ్ర వాజ్మయమున్నది. వాని ముద్రణమునక్తు 
కంకణము కట్టుకొంటిని. 


1943లో తాతగారి జీవిత చరిత్రను ప్రామాణికముగా వ్రాసి డా॥ సి.ఆర్‌.రెడ్రి ' 
గారి యుపోద్దాతముతో ప్రకటించితిని. శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారివంటి పెద్దలు 
శ్లాఘించిరి. నాటక రంగానుభవమును, కొంత రంగవ్యామోహమును ఉండినందున 
1945లో భువన విజయ వస్తువును గ్రహించి శ్రీకృష్ణాయ విజయమను నాటికను 
వ్రాసితిని. తర్వాత వ్యామోహమను సాంఘిక నాటికను 1952లో వ్రాసి ముద్రించి 
ఆడించి సహృదయులు సదభిప్రాయములను పొందితిని. హైదరాబాదుకు 1942 నుండి 
పోవుచున్నందుల ఫలితముగా అక్కన్న మాదన్నల చరిత్రకు విషయ సంగ్రహము 
చేయగలిగి 1953లో వ్రాసి ప్రకటించి, మదరాసు తెలుగు భాషాసమితివారి బహుమతి 
నందితిని. 


1956లో Moreland and Chatterjee అను వారి ఆంగ్ల హిందూదేశ చరిత్రను, 
బాల్యమిత్రుడు, పండితుడు శ్రీమాన్‌ నేలటూరి భక్తవత్సలయ్యంగారు (వివేకానంద 
కళాశాలాంగ్ర శాఖాధ్యక్షుడు) తోడి రచయితగా, అనువదించి, మదరాసు 
విశ్వవిద్యాలయమువారి బహుమతిని మిత్రునితో పంచుకొంటిని. 1957లో ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీవారు “నన్నెచోడుని కవిత్వము” అను విషయము మీద నిర్వహించిన 
పోటీలో విజయముగాంచి రూ.2500/- (ఇప్పుడు రూ. 3500/-) బహుమతిని 
అందుకొంటిని. ఇంతదూరము సాగించిన సాహిత్య సేవాఫలితముగా ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ సభ్యత్వము కూడ లభించి పదేండ్లు సాగినది. 


ఈ విధముగా '“పుట్టినదాదిగా తనదుపుణ్యమెదాదిగి ఎందరిచేతనో ఉత్తేజితుడనై, 
ప్రాచిన పండిత మార్గముతో చారిత్రక సమన్వయ మార్గమును జోడించి, రాజుల 
చరిత్రగాక ప్రజల చరిత్రను పరిశోధించి సంపాదించుటకు కృషి చేయుచున్నాను. 
ప్రస్తుతము వయసు డెబ్బది జరుగుచున్నది. తాతగారు పరిశీలించి మరల ముద్రింప 
దలచి జ్ఞాపికలు వ్రాసియుంచుకొన్న సంస్కృతాంధ్ర గ్రంథజాలము నా యొద్ద నున్నది. 
కాని ప్రకటనమును యథాశక్తి చేయుచున్నాను. 'యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి 
శుకాదపి' అనుటయే నా జీవిత ధ్యేయము. 


fend, నొవొత్య జైమానీక WBS సంవుటం-2. నంచిక-4 జులై 1982 


నన్నునన్నుగా చేసిన శ్రీమదభినవ గుప్తుడు 


- జమృలమదక మాధవరామశర్శ 
శ్రీ మదనభిన Dmx 4 క ae a 
వస్తుతః Ax, 02 పూజ్యపాదుడు నన్ను నన్నుగా చేసిన మహామహేశ్వరుడు. 


అ me de పరిపాకమువలన నేను నేనె కాని నన్ను నేనెరుగను. 
నేను నానాగురువుల bs = శ్రీ మదభినవగుప్తుడె నన్నెరింగించినది అభినవుదె. 
దరిద్రత” లేదని emda, me — మహాగురువు నారాధించి “సంప్రదాయ 
నేనా ప్రత్యయముతో  నెనభినవశిష్యుడ నని యంతర్విశ్వాసముతో నుందును. 
nae, [POS పీఠికలు, భావోపహారములు, కామపీఠములు, 
వాక వాక్యములు, వ్యాసముల రచనలు, నా సభాప్రసంగములు, నా పలుకులు, 
గ్రంథములన్నియు నటనవభావ (ప్రభావితములె. అభినవుడు మంత్ర, యంత్ర, తంత్ర 
తత్త్వరహస్యవిదుడు. నాట్య సాహిత్య రససిద్ధాంత ప్రవర్తన మహాదేశికుడు; ode 
లోకమునకును గోచరము కాని నానావిశేషముల రహస్యవిదుడు. అభినవ శిష్య ప్రశిష్యుల 
భావములనేని సరిగా తెలియుటకు నాకు శక్తి యున్నదా! అయిన నేనభినవగుప్త 
పూజ్యపాద భావానుయాయిని. అభినవబోధాదిత్య వికసిత హృత్సరోజుడ నయిన 
కాగలిగితి ననుకొందును. “మీరు పఠింపుడు. తెలియకున్నను పఠింపుడు. పఠితము 
మిమ్ము విడవదు. విడువదు” అని అభినవసూక్తి నేనభినవభావమును విడువను. 


SOB DIPS కృతిం తదీయాం Harps వూర్వం విధిరేష తావత్‌ 

తతోవి గృవ్లోతు భవన్యతిం నా నద్యోనుగృవ్లోతు చ Seat 

అనావధానముగా చదివినను అభినవానుగ్రహముండును. అభీనవుడు 
సర్వరహస్యముల గుర్తించిన పండిత పరమేశ్వరుడు అనేక గురువుల సేవించినవాడు. 
“సర్వశిష్యస్య నోపదేశ దరి[ద్రతాి” భావ దారిద్ర్యం లేనివాడు. oa ee 
“నిశ్శేషశాస్త్రసదనం” “సర్వశాస్త్రరసమజ్జన IGOR. సాహిత్యసాంద్ర ను 
తత్త్వపరామర్శ ధనల మనస్కుడు. సౌజన్య సింధువు, hi a ae a SO 
రసవిలసద్వికస్వర నిర్వార చమత్కార ae = aoa 3 భావు ష్‌ 
శివహసుడు. జదమజడ మొనరించి సర్వము రసికరింపగల కమలం సంవిద్వైదుష్య 

“= శీ కలాణ దేశికానుగ్రహమున మంత్ర తంత్ర దర్శన రస భావ చింతన 
HOSOI. సాకు టన నాలో శిరఃపీఠాధిపతి. వ్యాఖ్యానసింహాసనాధిశ్వరుడయిన నా 
టు ఈ a వాడో నేనంతటి వాడను కావలెనని యభిలాషము కలదు. ఎన్ని 
— oe తటివాడను కావలెనని లోలో ననుకొందును. “ఈ కాంక్ష యుక్తము” 
జన్మలకయిన న్‌ తశీలుని బహిర్మాస ములేని మాట. రుద్రభక్తి, మం(తనిద్ధి - 
అని యొక fu ప్రారబ్లకార్యనిష్పత్తి, కవిత్వము -సర్వశా స్రార్థవేతృత అభినవునకు 
సర్వతత్వవ శిత mn యందరనుకొందురు. నేనాంతరములో ననుకొంటిని. అభినవుడు 
కలవు. a 


(ప్రభావం 45 


అనావిష్టుడై నన్నావేశించెను. శిష్యుడనయితిని. దారా సుతప్రభృతి బంధకధ లేని వానిని 
ఉన్న వారును సేవించిరి. నేను సేవింతును. 

అభీనవగుప్తుడు విశ్వమయ విశ్వాతీత పరమశివుని చెప్పినవాడు. నాకట్టి శివుడు 
కావలెను. ఇది నాకు జన్మతః కాంక్ష అభినవునిలో నేను గుప్తశివుని చూచితిని, మా 
సంప్రదాయములో శ్రీచక్ర శ్రీదేవీ శ్రీమంత్రము లారాధ్యములు. వీని భావార్థమును నా 
కథీనవుడు చెప్పును. నేను నా భాషలో లోకమునకు చెప్పుదును. సర్వభావ పరిష్కారమున 
కభీనవానునరణ మావళ్యకము. తానేర్చిన సాహిత్య వరిష్కృతికి అభినవ 
భాషాభావసంస్కృతి కావలెనని నా నిశ్చితము. గుప్తముగా ప్రకటముగా నేనభినవా 
రాధకుదనయితిని. నా ఆరాధనము వ్యక్తము చేయవలెను. మౌనముగా ఉండలేను. నా 
లక్షణ(గంథాలు మంత్రతంత్ర గ్రంథాలు ఇంక నింక నన్నియు నభినవభావ ప్రభావితములె. 
సాహిత్యసభలలో నుపన్యసించునప్పుడు సభ్యు లిది సవముగా నున్న దనగా నేనహంత 
విడనాడి యిది యభినవ మనెడివాడను. అభినవ [గ్రంథములను నావలె భావించువా 
రెందరు కలరో! సాహిత్యతాపసులకు దర్శనభావము దూరము. దర్శనభావులకు సాహిత్య 
వాసన లేదు. రెందును కలవారికి ప్రత్యభిజ్ఞ లేదు. ప్రత్యభిజ్ఞ నాకు కావలెను. 
ప్రత్యభిజ్ఞాదర్శన పరమార్థము అభినవునిదే. WS Dera Sao నా కష్టము. నా యిష్ట 
మభినవు డిచ్చెను. నేను నన్ను గుర్తించుకొంటిని. నన్ను నన్నుగా చేసినది అభినవుడె 
యను విశ్వాసము నాకు గూఢముగా నుండెను. 

నాకుగా నేనొక భాషను సిద్ధము చేసికొంటిని. నా భాష “అభినవభాష” అను 
వేలూరి శివరామశాస్త్రి కథనము నందరు సహింపలేదు. ఒక సభలో గీతలోని యజ్ఞాలు 
పలుకునపుడు, సారస్వతసభలో సాహిత్యదర్శనము పలుకునపుడు, కావ్యగోష్టిలో మహార్ధము 
పలుకునపుడు, నా అభినవభాష వర్షించితిని. అందరును ముఖన్యాదానముతో విని భాష 
ధారపోత వేగము అభినయము స్వరము భావించుచు అనక తప్పక “బాగున్నది” యనిరి. 
సంస్కృత పదముగనె యున్నది సరిగా నర్ధమగుట లేదు. ఇది యేమో!” ఇట్టి భావము 
మా రాయడు శాస్తికిని కొన్ని క్రణములుండెను. అభినవ (గ్రంథము చూచీ చూడగనె 
రాయడు రాయడు కావున నా భాష సంగతి స్పష్టము చేసెను. “ఇది యొక క్రొత్త సాహిత్యశెలి” 
అని వేలూరి అనుట నా అభినవతపస్య. భాషా వక్రతను నేను దేవ్యారాధనముగా 
భావింతును. ధ్వన్యా లోకము రాయడు సన్నిధిలో చదివితిని. లోచన విషయముల 
తెలిసికొంటిని, ఇంక నభినవుని తెలియవలెనని అభినవ భారతి నన్నికన్నులతో చూచితిని. 
ఇంకను జిజ్ఞాసతో అభినవదర్శన గ్రంథములను తదనుయాయి గ్రంథములను వ్యాసంగము 
చేసితిని. అంతట నభినవముద్ర యున్నది. నా హృదయముపై రసనపై గుప్తముద్ర యున్నది. 
ఇట్లు నన్ను తనవానిని చేసి నే నితర భావప్రభావితుడను కాకుండునట్లుగా రక్షించినది 
యభినవుదె. కాని, యభినవుడెక్కడ? అతినవుడనయిన నేనెక్కడ? అభినవుడు 
మహామాహేశ్వరుడు. నేనా మందబుద్ధి. యశఃప్రార్ధి. నా అభినవగుప్తపాదుని స్వరూప 
మెట్లుండునో? ఇట్లుండును: 


AG | (వ్రభావం 


[ é లయా, లంబకూరు; 
a యక్షవంకోల్లసదనిత్రగల్రో లంబముకావరీత ° 
aw cr) ల - 
జయం వావో వస్తాన్య శశళికరధవలం వీరయోగానననం 
rn శకి అ “% ° 
SE స్వరూపశోభ కలవాని నమస్మరింతును. నే 


సంపద లేదు, అర్హత లేదు. ఇంతటి నిట్టి యాకారమున నుండలేను. 


వ్యాఖ్యానించిన అభినవుని వాఖ ధయ కానిది లేదు. సర్వవిధముల సర్వేశ్వరుని 
సంపాఠము- త్రద్ద న్య Bhs గ నాకు అభిమానాస్పదము. ఉపాదేయ 
లక్ష్యానుసరణము శ్రిషచేక స వ్యాఖ్య - విరోధపరిహారము- సంపూర్ణత - 
కం నజ్యబక్తవ్యాంశ వివేచనము- సంగతి- పౌనరుక్వ పరిహారము- 
గ్రహము. ఇట్లు నించుట క్ట ం 
న. బ్యాఖ్యా అభినవ ప్రజ్ఞ. ఇతరులవి అనభినవగుప్తములు. 
ర్తి 0థివ్యాఖ్యానములు కాని, నాట్యాభినవభారతికాని, సహృదయాలోక లోచనముకాని 

ఈ వైశిష్ట్రముతో ఉన్నవి. అభినవ కవిత్వము పటుత్వ మహత్వ పాండిత్య వైదగ్యాద్వైత 
శోభతోనుండును. ఇట్టి కవితాశోభ నెవరును సంపాదింప లేరు. నాకా కవితా ప్రతిభ త 
జన్మలో లభింపదు. అయిన నాకది యభీష్మము. అభినవుని విశిష్ట మహాకావ్యము 
నాకందలెదు. కొన్ని స్తుతి కావ్యములు కలవు. వానిని పలికి సభలలో ఊగుతలలు చూతును. 
అక్కడక్కడ సాహిత్య లక్షణ గ్రంథాలలో దర్శన ప్రాభవము నిరూపించి “అన్యదర్శనవై 
దగ్ధ ప్రదర్శనేన సహృదయాన్‌ ఖేదయితుం న వయ. oto}: శిక్షితపూర్వాః” అనును. 
ఒకప్పు SE సచేతనుడు “సాహిత్యము రసము నాట్యము పరమార్ధమని యను మీకు 
వేదాంతాద్వైత వాదములలో నభిమాన మేల?” అనెను. నా కభినవుడు సమాధాత. 
సాహిత్యములో రసాద్వైతము స్థాపించినది యభినవభట్టారకుడె. GCS న కశ్చనార్ధః 
' రసాదృత మనసులో నన్యములేదు. సర్వము రసీకృతము. సర్వము శివీకృతము. సర్వము 
బ్రహ్మాకృతము. నాట్యరససాహిత్యములు భిన్నములు కావు. సర్వము దర్శనవాసితము, 
సర్వము దర్శనరూపితముగా భావింపవలెనని అభినవుని యుపదేశము- అభినవ 
భావతాపమున కాగలేని మహిమభట్టు అభినవగుప్తుని “SSS విద్వన్మానినః” అని యనెను. 
అభినవుని వైదుష్య మసాధారణము. అది నాకిష్టము. అభీనవుడు స్వాత్మ ప్రత్యయము 
కల కృతిసుకృతి. సర్వతోదిక్కవిశేషవిశిష్టుడు. 

వూర్ణవ్యాకరణావగావానళుచిః సత్తర్భమూలోన్నిషత్‌ 

ప్రజ్ఞా కల్పలతా వివేకకునుమై రభ్యర్చ్య హృద్దేవతాం 

క యూషానవసారసుందర మవోసాపొత్స సౌపాత్యభాక్‌ 

నిశామ్యామ్యహళ్వమీరాద్వయకధథాకాంతాసఖః నాంవ్రతం 

అని యనగలవా డభినవుడె. ఇట్టి HBS నా యారాధన. అభినవ దర్శన వివేకము 


సంపాదించుటకు కలకలము చాలదు, సకల కలత కావలెను. 
స 


are ధీతీ సనకలాగమేభు వదవిద్యో యోగశాన్రత్రమా 
యోవాక్యార్థసమన్వయే కృతరతిః శ్రీవత్యభిజ్ఞామృతే 


(ప్రభావం 47 


యస్తర్మాంతర DHE (శ్రుతతయా ద్వైతాద్వయజ్ఞానవిత్‌ 
నో౭. స్పిన్‌ స్వాదవధానవాక్‌ కలకలప్రాయం వరేషాం వచః 


అభినవాత్మ ప్రత్యయ మందుకొనుటలో నస్మాదృశుడు వామనుడు. ఆయన 
నుద్భాహుడ నయితిని. అభినవపదారాధనమున కభినవుడె నా కుపదేశమిచ్చెను. 


సంకోచ కించిదివా కించిదధ (ప్రనార్భ్య 
(Sass కించిదివా కించిద ధావ్వవాన్య 
విద్వాన్‌ జనో భవతు SOI శాశ్రకృచ్చ 
సమ్వ(్ష్రుచారణ విధిః న వా wy తన్య 


అభినవగుప్త మహార్థము నెట్లు గ్రహించినను వైదుష్యము కలుగును. కాని, 
యందరు సర్వము (గహింపలేరు. అభినవుడు మాణిక్యాచలము. స్థిరముగా 
జగద్వ్యాప్తమయిన చంద్రకీర్తి యున్నది. లోకము తనకు వలయునంత గ్రహించును. 
“ఈ మాణిక్య పర్వతమును తీసికొనవలెను. అన్యుల కీయలేను. ఇంత ఏల” అని 
తలచి లోకము ముక్కలు ముక్కలుగా గ్రహించును. అయిన నచలమున కచలకీర్తి 
యున్నది. దానికేమి? “లోక స్యైవ పునః ఖండనా”. అభినవార్థము నే మాత్రము 
గ్రహించినను అదియొక గొప్ప. ఆ పర్వత సన్నిధిలో నేనొక అణువు నయితి నని తలచి 
యానందింతును. నేనీ యానందముతో నేబది గ్రంథముల వ్రాసితిని. నే నేయింటికి 
మారినను అభినవ సన్నిధిలో నుంటినని యున్న యింటికి “అభినవ భారతి” పేరు 
పెట్టుకొంటిని. ఇది నాకు బిరుదము కాదు. అంతటి ప్రజ్ఞాధైర్యము నాకు లేదు. నేను 
నా తండ్రివలె తార్మికుదను కావలసినది. రాయడు దగ్గర వ్యాకరణ విదుదను కావలసినది. 
కల్యాణదేశిక సమక్షమున ఆద్వైత విద్యాపథికుడను కావలసినది. కాని అభినవ భావ 
శిష్యుడనై రసనాట్య విమర్శనవీథి విహారి నయితిని. 


రన SIPS VIG సం(సవన్నవన్నవావృత నార రనోల్భణాం 
నుకృతినో రసయంతు భవచ్చిదే స్ఫుటమమాం SOT విమర్భినీం 


e 

అని అహం (ప్రత్యయము సూచించుకొంటిని. నా (Mog ములలో గుప్త 
భావార్థమును సంగతపరచిన గాగి నా యాత్శకు తృప్తిలేదు. 42 వత్సరాలుగా నా 
చేయు ప్రవచనమున గూడ గుప్త భావార్థముపలె యున్నవి. భరతానందులకు తేన 
భావమునె OHSS డాపాడించినాడని యుబలాటమున కను వారందరు. అభీనవుని 
కాదనిన యశము కలుగునని తలచువారు నుందురు. అభినవ భావమున నున్న నేను 
ఇట్లనువారు కానివారని భావింతును. అందరభీనవులు కారు. 

మానవులు పలుకు వైఖరీవాక్కునకు మూలము మధ్యమ. తన్మూలము పశ్యంతి, 
సర్వమూలము పరావాక్కు పరాదేవీ వాగుపాసనము సాహిత్యములో మంత్రవిద్యలో 
నుండుటను నా కధీనవుడు నేర్పెను. ఆలోక వ్యాఖ్యానములో లోచనకారుడు, 
వాక్పతుష్టయోపాసనము నిర్దేశించినాడు. ఆ వాక్కు దేహములో విశ్వములో (ప్రసరించు 


48 (వభావం 


విధానము tf Cc! 

తయనద ee అఖనవుడు విశద విమర్శన మొనరింపగా నది నా హృదయవాణి 
వ్రాసితిని ఇవ్వ MOOSE. ఆయావేశమున “శబ్ద బ్రహ్మ” సహస్రశ్లోకములుగా 
ME. ర he ట్‌ 
కప్పుడు తెలియని యుపేయము ఉపాయస్సురణమున భాసించును. 


అభినవ నాక ప 
స్ట వుడు నాకుపాయ ముపదేశించి నట్లారాధింతును. నన్ను పలికించిన భాష 
నుపయోగింతును. “వ్యం 


క గ్య వ్యంజకాభ్యామేవ హి సుప్రయుక్తాభ్యాం మహాకవిత్వలాభో 
మహాకవీనాం”- తావేవ శబారే పత్వభిజేయే”- అను ఆన L 
( 8 Soe అను ఆనందవచన గువ్తార్ధము 
నభినవగుప్పుడె విశదీకరించెను. వ్యంగ్యముఖముగా వ్యంజకముఖముగా కవిత 
లుండ వలయుట నానందాబినవులు న్పష్టము చేనిరి. లక్ష్యముల నిచ్చిరి. 
అన్నిర్హయానుసారముగా సాహిత్యభాష యుండవలయునని సచేతసులు భావింతురు. 
నను సచెతస్సు హృదుడనుగా సాహిత్య భాషారాధనము చేయుదును. నా కభినవుడు 
మూలము. లోకులకు తెలియు భాష వలయును అనువారు “లోకులు తెలియుటకు 
యత్నింపవలయును” అని యనవలయును. పూర్వార్ణాన్నయమున్నను నవ్యతాసిద్ధికై 
వ్యంగ్యవ్యంజక సమా(శ్రయణ మావశ్యకము. ఇది యందర కుపాదేయము. భిన్నమయిన 
సాహిత్యవ్యవస్థను సువ్యవస్థిత మొనరించుట కభినవాదేశ మావశ్యకము. ఇదానీంతనులు 
లక్షణము ననుసరించి లక్ష్యము నిర్మించిన వ్యవస్థ కలుగును. 
అలంకారశాస్త్ర మనిరని కావ్యమున నలంకారము అధికముగా నుండవలెనని 
తలచుట బాలభావము అలంకరింపదగిన దాని నలంకరించు నదియె యలంకారము. 
వ్యంగ్య మలంకార్య మున్ననె యలంకార మన్వర్థమగును. అలంకార నిబంధనము 
సమిక్ష యిట్లు నిర్దిష్టము. తత్సరముగానె యలంకారమునకు వివక్ష తగును. అలంకార 
మంగిగా నుండరాదు. సముచిత సమయమున సముచితాలంకార గ్రహణము. 
అలంకారమున కత్యంత నిర్వహణ మయుక్తము. నిర్వ్యూఢాలంకారము నంగముగా 
నుండవలెను. ఈ షట్ర్రకార సమీక్ష కన్న వేరొకటియు నభినవోన్మీలిత మయినది. 
“యధావసరేత్వక్తస్యాపి పునర్గహణం” రసపరిపోషణమునకు త్యక్తమును గూడ 
గ్రహించుట నుదాహరించి యందు ప్రత్యాభిజ్ఞాపరమార్థము సంగతపరచెను, . శివరస 
సాక్షాత్మారమున కుమాయమవలంబించి, గురూపదిష్ట యోగమంత్రావలంబనమున 
కుండలినీ ప్రబోధముపొంది, శిరస్సహగస్రారచం[ద్రకలామృత చృటాప్రసారమున 
గ్గ మనస్కుడై సర్వేంద్రియ సర్వపాప దూషితుడయినను విద్యాదేవీ 
మంత్రాక్షర సంజల్పనమున ప్రాణశక్తి ప్రతిరోధము లేకపోగా, arn త్రాణమిచ్చు 
మంత్రానుసంధానమున శూన్యసమాధ్యనంతరము అనిర్వాచ్యశివరస PET ED 
సాందుట నభినవుడు గుప్తరహస్యముగా నావిష్కరించెను. ఇట్లు ప్రత్యభిజ్ఞార్థము స్ఫుట 


మొనరించుటకె త్యక్తగ్రహణము నిర్దేశించెనో. అభినవుడు నాకిష్టమయిన పరమార్ధమును. 


యద్యతత్త్వవరిహారవూర్వకం SED SSS SSE 
యద్యతత్తమధ తత్త్వమేవ వా SES నను తత్త్వమీద్భశం 
ల 


నున్మనిభావము 


ద్రభావం ద 49 


అంటూ నూచించినాడు. కావ్యసామగగి కలాపము లన్నియు స్వసంపత్తి 
సముచితము లయిన ఉపాయములు. నేనన్నిట నిచ్చెన వేసికొని యిట్లు దర్శింతును. 
ఈ (ప్రత్య్వఫిజ్ఞాస్వరూపమును అభీనవపరమగురు విట్లు నిరూపించెను. 


BP రువయాచితై రువనత Haye న్థితోప్యుంతికే 
a —0 ఓ @ © 
కాంతో లోకనమాన ఏవ మవరిజ్ఞాతో న రంతుం యధా 
లోకస్వైష తధానవేక్షితగుణః స్మాత్మావి విశ్వేశ్వరో 
నె వాయం నిజవైభవాయ- తదియం (పతృభిజ్లోదితా 


చె... a. 


ఇందలి MakGdnw గుప్తగురువె చెప్పవలెను. నాయకగుణాకర్ణనమున 
ప్రవృద్ధానురాగ కామిని దినానిశ మవాశయై దేవతోపయాచిత దూత(ప్రేషణ 
మొనరించినది; ప్రణయ లేఖలు పంపినది. ప్రియుడు వచ్చి సవిధమున నున్నను 
జనసాధారణముగనే యామె చూచినది. అన్యచిత్తత వలన తన హృదయము పూర్ణ 
మొనరించుకొనలేదు. ఇట్లే విశ్వేశ్వరుడాత్మలో సతతము భాసించుచున్నను, తన్నిర్భాసనము 
హృదయమునకు పూర్ణత నీయదు. విశ్వజ్ఞత్వాది విశషయోగమున పరామర్శింప 
నందువలన విశ్వేశ్వరుడు ఘటాది సదృశముగనె యుండును... కామిని ప్రియుని 
విశేషముల పరామర్శించిన క్షణమున నేదో పూర్ణత ననుభవించును. ప్రత్యభిజ్ఞానమున 
నానందము పొందును... అట్లే సాధకుడు జ్ఞాన క్రియాశక్ష్యభి జ్ఞానమున పారమైశ్వరోత్మర్ష 
వలన హృదయంగమీ భావము కలుగగా పూర్ణతాత్మకస్థితి పొందును. ఇట్లు ప్రత్యభిజ్ఞ 
పరాపరసిద్ధి (ప్రసాదించును. 

ఈ యభినవోపదేశము నాకు నవదేహము భావదేహమిచ్చినది. సహృదయ 
దేహము భావము కలిగినగాని అభినవార్థము తెలియదు. సహృదయత్వమెట్టిదో యాతడు 
పరిష్కరించెను. “యేషాం కావ్యానుశ్చలనాభ్యాసవశా ద్విశదీ భూతే మనోముకురే వర్ణనియ 
తన్మందాభవన యోగ్యతా తే నవృదయ నంవాదబాజస్తే నవృదయాః” 
కావ్యానుశీలనాభ్యాస మున హృదయము స్వచ్చమై వర్గనీయతా దాత్యము వలన 
సంవాదము కలది యయినపుడు సహృదయత కలుగును. ఇది యభినవభాషలో 
నిట్లున్నది. కావ్యానుశీలనము శబ్దపాఠ HY పర్యాలోచనము. అభ్యాసము పునః పునః 
అనుసంధానము. దానివలన భావుకుని మనస్సు విశదీకృతమగును. మణిముకురము 
వలె మనసత్యంతము స్వచ్చమగును. అప్పుడు వర్గనీయతన్మయీభవన యోగ్యత 
యుదయించును. తాదాత్యపత్తిరూప మయిన సామర్థ్య ముదయించును ఇట్లు సమర్ధులు 
సహృదయులు. శుద్ద్ధాంతఃకరణులు. తత్వావధారణ నిపుణులు. (ప్రశస్త హృదయులు. 

Bre 6 వృదయనంవాదీ తస్య భావో రసోద్భవః 

శరీరం వ్యావ్యతే తేన Hxyo కాష్టమివాగ్నినా 


5 0 (వ్రభావం 


ఈ సహృదయత్వము సింకను అ 
అమలస్ఫటికము నానావిధవరముల 
పశు పాదవ రూపము ధరించు 
కదలుచున్నట్లుండును. శివుడు తనుకర 
సర్వాంతరతముడై యున్నను అందరకు 
(పతిభావముకుర మయిన బుద్ధిదర్పణ 


PSD డితర గ్రంథములలో విశద మొనరించెను. 
రూపము ధరించును. శివుడు సుర మానుషి 
ను. జల(ప్రవావా (వతివింబిత చం(ద్రుడు 
ణభువనములం 6B భాసించును. పరమేశ్వరుడు 
స్వానుభవైకరూపము ప్రత్యక్షముగ గోచరింపడు. 
ములో అహంప్రతీతి విషయముగ భాసించును. 


ఆదర్భే మలరహితే యద్వద్వదనం విభాతి తద్వదయం 
శివశక్తి వొతవిమలే ధీతత్తే భాతి భారూపః 


CHOPS HOS శక్తిపాతము -న్వకిరణవిస్పారము కలుగగా 
(పతిభాముకురము మార్జితమగును. స్వాత్మ భారూపమున భాపించును. ప్రత్యభిజ్ఞావాదుల 
తత్త్వము నాట్యనాహిత్య సంగతము. ఈ Sarde మున్ననె సహృదయత. లేకున్న 
నున్నదని తలచుట సహృదయమ్మన్యత. వాడు సహృదయా భాసుడు. ఆస్వాదాభాసమె 
యాతని వంతు. సహృదయత్వమునకు యత్నించుట సాహితీతపస్సిద్ది. నే నీ సిద్ధికి 
గుప్పు నారాధింతును. 


వీతవిఘ్న మయిన రససంవేదనము నభినవుడె చెప్పెను. మీమాంసకనై యాయిక 
సాంఖ్యవాదులు రస మాలోచించిరి. అది యాలోచనము కాదని యభినవుని రస 
సిద్దాంతము నిరూపించెను. ఆ 'సిద్ధాంతమె వ్యాప్తమయినది. - “శబ్ద సమర్ప్వ్యమాణ 
వాద యం నంవాద నుందర విబావాను ఖావనముచిత (వాగ్వినివివ్మ 
రత్యాదివాసనానురాగసుకుమార స్వసంవిదానంద చర్వణావ్యాపార రసనీయ రూపో 
రసః-’ ఇట్టి తత్తావిష్క్మరణమునక అబినవపదారాధన మొనరించితిని. ఈ పరిమ్మారమునె 
పండితరాయలు కొన్ని మాటలు చేర్చి నిరూపించెను. అభినవ రససిద్ధాంతమును కాదనలేని 
పండితరాయలు ప్రత్యభిజ్ఞ లెని అద్వైతి. నేను శాంకరవథికుడనె. అభినవుడు 
బ్రహ్మాద్వైతము నేమెని యనినను నాకు వేదన లేదు. 

సాధారణీకరణమును రసానుభూతికై నిర్దేశించుట సర్వాతీతభావన మిచ్చును. 
సాధారణ్యము వలన నిర్షిరోధ స్వరూపాస్వాదము కలుగును. విశ్వ సాహిత్య వ్రతుల 
కందర కుపాదేయము. సర్వరసభావములు పర్యంతా స్వాదమున శాంత రూపము 
లనుట శాంతము మహారసమనుట సిద్ధరస మనుట సర్వసాహిత్యక సముత్తేజనము. 
అభినవుడు తైజస చక్షువు. ద్రష్ట, సర్వస్రష్ట శబ్ద ప్రతిబింబనము గుర్తించిన మహాయోగి. 
ము లోక భాగ్యము, 
అభినవభారతి అధ్యాయాద్యంత శ్లోకములను ఒకచోట చేర్చి భావించినచో మన 


సములు సాక్షాత్సరింపగలవు. అభినవ భారతీ వ్యాసంగ వివశుడైన Seo సూత్రమ్‌” 
నవు గ్రంథము నిరూపించితిని. ఆలోక లోచనములు కలిపి 


ఇట్టివాని సిద్దాంత 


పేరుతో సంస్కృతములో సూత 


(వ్రభావం ol 


వేయి సూత్రముల సహృదయాలోక లోచన గ్రంథముగా నిరూపించినట్లు నటసూత్రమునక్తు 
అభినవుడె అభినవ భాష్యము వ్రాయించునన్న విశ్వాసము కలదు. అభినవ భావములను 
'నవాలోకః పేరుతో శ్లోకసహసస్రమె వ్రాసితిని. అభినవాశ లింకను గలవు. నేత్రాలోకము 
వ్రాసితిని. స్వచ్చందాలోకము, తంత్రాలోకము, అభినవాలోకము వ్రాయు సంకల్పము 
కలదు. ఈ వయసులో(75) నా ఓపిక సహకరింప వలెను. అభినవయోగ 
మందుకొనలేకుంటిని. ఇదే ప్రసక్తిలో నింకను వ్రాయవలసి యున్నది. సంధి 
సంధ్యంగరూపము అయిన ఇతివృత్త ఖండలకములు- లక్షణాలంకార దశపక్షి- 
ప్రబంధవ్యంజకత- రస విరోధ పరిహారములు- మొదలయినవి నన్నూ Ho 
ఊగించుచున్నవి. లోకసహృదయులు నా వలె చూచిన అభినవ విశ్వము గోచరింపగలదు. 
విశ్వాతీతముగా ఆ మహామహేశ్వరుడు మనకు సంవిద్దురువుగా సంవిదనుభవము 
సంపాదించును... నా అభినవుడు కామరూపాభినవుడు కాడు. కళ్ళీరాభినవుడు. 
వ్యాకరణము తర్మవిద్య దర్శనము నాట్యము కావ్యము విమర్శనము కాళ్ళీరావిర్భూతము. 
కాళ్ళీర శ్రీనగరము నా శిరసి శ్రీనగము. అభినవుడు కాళ్ళీర పర్వత గుహా తేజస్సు. 
నన్ను తన వానినిగా చేసినది అభినవుడె. నే నితర భావుక భావ భావితుడను కాలేదా! 
ఏమో! నా భాషను నేను చూచి నేను అభినవానందుడ ననుకొందును. నాకు శ్రీమదభినవ 
గుప్తపాద మహామాహేశ్వరుడు గోచరించునా! అస్తు: 
శ్రీమదభినగుపోపదేశ మిట్లు భావనీయము కలదు: 


తృం త్వమేవాహమేవాహం త్వమేవాని చాన్మ్యహం 

అహం త్వమిత్యాభే నస్తః యత్ర SRy నమోనమః 
అంతర్జేహే మయా నిత్యం త్వమాత్మా చ గవేషితః 

న దృష్టన్వ్వం న బైవాత్మా యచ్చ దృష్టః త్వమేవ తత్‌ 
భవద్భక్త న్వసంజాతభవద్రూవన్య మే gba 

త్వామాత్మ రూవం సం(పేక్ష్య తుభ్యం మహ్యం నమో నమః 
త్వత్స్వరూ పే జ్ఞంభమాణే త్వంచాహం చాఖిలం Arye 
జాతే Sip తిరోధానే నత్వం నావాంన వై జగత్‌. 


నందిని సాహిత్య త్రైమాసిక HOE నంవుటం-1. సంచిక -1 అక్టోబరు 1980 


52 eee 


-ముదిగొంద వీరభద్రమూర్తి 


అబాంచ్చేన కంట చ / శూరతా దానళీలతా 
HIN న లభ్యంతే / చత్వార సృహజా గుణాః 
నాన్‌ - చాలాకాలం నాటి సంగతి; సికిందరాబాదులో రవీంద్రనాథ టాగోరుకు 

గా O8. ఆ సభలో ఆయన తెలుగు వారిని ప్రశంసిస్తూ, ప్రతి ముగ్గురిలో 
—_ SIR యుంటాడు. అన్ని కళల కంటే కవితా కళ ఇక్కడ వ్యాప్తిపొందినంతగా 
మరెక్కడా పొందలేదన్నాడు. ఒక సదస్యుడనుగా నేను విన్నాను. అప్పటికే నేను 
BONDED, తెలుగులోనూ పద్యాలు అల్లుకుంటూ ఉండేవాణి. ఇరువురు మిత్రులతో 
గూడి నేను మాట్లాడినప్పుడు ఆయన మా మూవురిలో నన్ను జూచి నవ్వుతూ 'కవిత్వం 
వ్రాస్తున్నావు కదూ!” అన్నాడు. అపరిచితుడనైన నాకు ఆశ్చర్యం వేసింది. రెండు ‘Cou- 
౧166" రెండు గీతాలు వినిపించాను. నేను ఒంటరిగాడనై యింటి వద్ద ముమ్మరమైన 
సెద్యాన్ని పర్యవేక్షించుకొనే భారం వలన విశ్వభారతిలో చేరే భాగ్యానికి దూరమైనాను. 
ఆది వేరేమాట. ఆ రోజులలో నేను పదిమందిని కలుసుకున్నా అందులో ఒక్కడు గూడా 
కవిత్వం చెప్పేవాడు దొరకలేదు. ఆనాడు టాగోర్‌ అన్నమాట అతిశయోక్తియో మరేదో 
అయినా ఈనాడు అది స్వభావోక్తిగా బుజువగుచున్నది; అయితే కవిత్వ శబ్దానికి 
ఐరరంచనమూ మాతీపోయిందనుకోండీ. ఒకటిమటుకు నిజం; ఆంధ్రంలో కవితాకళా 
సౌందర్యం యే భాషలో కన్నా తక్కువ లేదు. తక్కువ ఉన్నది అనేవాడు ఆమూలాగ్రం 
ఆంధ్ర సాహిత్యాన్ని నిష్పక్షపాతంగా అధ్యయనం చేయనివాడే. తెలుగులో కంటే ఇంగ్లీషులో 
వ్యంగ్యంపాలు ఎక్కువ కానేకాదు. కథాకావ్య భాగం ఎక్కువ అవటంచేత తెలుగులో 
వాచ్యం ఎక్కువ అని అనిపిస్తుంది. అంతే. అయోమయత్వాన్ని సంస్కృతంవలెనే తెలుగు 
పద్యం ఒప్పుకోదు. 

| నేనొక తీగను. నేను కదులుతున్నాను. డొంక కదులుతున్నది. అభ్యాసాన్ని 
వదిలివేస్తే కవిత్వం రెండు భాగాలు: 1) వ్యుత్పత్తి, 2) ప్రతిభ “ae sie 
ప్రతిభ. వ్యుత్పత్తి ఎన్నడూ సహజం కాదు. అది గురుశుశ్రూషా ప్రభావం లేదా గక 
"క పూర్వసాహిత్య పఠన (ప్రధానం. నాలో వ్యుత్సన్నత అంతో ఇంతో ఉంటే 


శదాపూర్వ | | |. 
ఎక్కువగా దితీయేణికి నెందినది, వ్యుత్సన్నతను గురించియే గురుకులక్షైష్టః 


) మురారి కవి పేర్కొన్నది. వ్యాస వాల్మీకి కాళిదాసులకు గురువెవరో తెలియదు. 
జ స హాయిసే తతిమ్మా ఇర్వురకు వేదమే పూర్వసాహిత్యం. సర్వ పశుపక్షి 


బిదాసును మిన స 
వ వ రవాస్యాల సమ్యగర్శనం పరమేశ్వర దయాస్పర్శనం వారిని 
సకబభ్రా ov oOo 


(ప్రభావం 53 


మహాకవులనుగా తీర్చిదిద్దినవి. ఏ దేవతానుగ్రహానికి అజ్టులు PSS నా స్వయంక్షుపిళ 
నేనింత వాడనైనాను అని మురారి ధీమాగా చెప్పినాడు. వ. 


నా పూర్వుల మనస్సువలెనే నా మనస్సు కూడా శివపంచాక్షరీ మంత్ర 
పారాయణాధీనము. మా తాతగారు శాస్త్రపండితులు. ఆయన కవిత్వం చమతా)ర 
సంభాషణము SoS మితమైనది. “పూవుబోడీ, నాకు నీ బోడిపూవుతో పనిలేదు” ల్‌ 
ఆయన అన్నట్లు వినికిడి. మా తల్లిగారు విదుషీమణి; తండ్రిగారు విద్వత్శవి. 


64 కళలు. అనేక శాస్త్రాలు. ప్రతివస్తు నిర్మాణము ఒక శాస్త్రమే. వీనిలో ఒక్కొక్కటి 
ఒక్కొక్క మనిషిలో విధిగా చోటుచేసుకొని బీజరూపేణ ఉంటుంది. అది అనువంశికంగా 
కావచ్చు, జన్మాంతర సంస్కారం వలన విజ్ఞానమయకోశ నిక్షిప్తంగా కావచ్చు. ఆ కళ 
ఆ శాస్త్రం పరిస్థితుల, పరిసరాల అనుకూల్యంతో క్రమశిక్షణ ద్వారా మొలకెత్తి మొగ్గదొడిగి 
వికసించి ఒక్కొక్కరిలో విశ్వ వ్యాప్తంగా పరిమళిస్తుండగా, ఒక్కొక్కరిలో పరిస్థితి పరిసరాలు 
అనుకూలింపక ఐశ్వర్యము కూడా సోమరితనాన్ని పుట్టించి కళాశాస్త్ర బీజాలకు 
అంకురత్వాన్ని ప్రసాదింపకపోవచ్చు. లేదా అంకురాన్ని ఎదుగ నీయక ఒక చిన్న మొగ్గను 
మాత్రం తొడిగించి ఆపివేయవచ్చు. దాదాపు ఈ చివరిదే నా స్థితియని చెప్పవచ్చు. 


‘OKA’ నగర పరిసరాలలో ఒక సుప్రసిద్ద రచయిత ఉండేవాడు. మొన్నటి 
దాకా ఆయన పేరు ఆయన ఉన్నపరిసరం పేరు జ్ఞప్రిలో ఉన్నవే. ఈ మధ్య 
మజచిపోయినాను. 1925లో ఒకరోజు నేను ఆయనకు అతిథిని. ఆయనవి వచన 
[గ్రంథాలు ఎక్కువ. పద్యరచనలు తక్కువ. ఆయన చెప్పినాడు - 

“పద్యరచన రైఫిల్‌. ఏ షాట్‌ కూడా గురితప్పకూడదు. ప్రతి stanza హృదయానికి 
తగిలినప్పుడే వాడు కీర్తిమయుడు. ఒక్క కాల్పులో ఏ మాత్రం గురితప్పినా ఆ “౮॥॥- 
ner” ను ప్రశంసింపరు. ఒక పద్యం హృదయానికి దూరమైనా ఆ కవిని ప్రశంసింపరు. 
రెండు. లేక నాలుగు పాదాలలో కవికి కీర్తియో, అపకీర్తియో తేలిపోవును. గద్యంలో 
అలాకాదు సావకాశంగా “Long run” లో కథ, బెచిత్యం; నిర్వహణ; Climax పాటించి 
కీర్తి పొందవచ్చును. నీవు SOD కాదలిస్తే దీనిని మజిచిపోవద్దు” అని. ఈ మాటలు 
నాకు ఎప్పుడూ హృదయస్థములే. సరిగా దీనినే తరువాత చాలా రోజులకు మిత్రుడు 
విశ్వనాథ సత్యనారాయణ ఎన్నో వివరాలతో నాకు చెప్పినాడు. అక్షర,...... శబ్ద, వాక్యాల 
రసోపస్కాకరత్వాన్ని ఆయన వద్దనే విన్నాను. “Sound ehoing sense” కూడా విని, 
నన్నయ, తిక్కన, పోతనల కవిత్వాలు విని ప్రభావితుడనైనాను. ఈ మొత్తం పేరే శిల్పం. 
మా యిద్దటిమధ్య కొత్త జొచిత్యంవద్ద విభేదం వచ్చింది. అది ఎప్పుడూ అంతే. - 
Dearst friends. కాటూరి వేంకటేశ్వర రావు నాయని సుబ్బారావు, నా కవిత్వం ముగ్గురకు 
వినిపించేవాడను. రామాయణ కల్పవృక్షం చదివి ఎక్కడ గానం చేయవలెనో, ఎక్కడ 
వేయకూడదో తెలుసుకొన్నాను. తిక్కన భారతం విని అలతి అలతి పదాలలోనే అన్ని 
రసాలు ఒప్పించవచ్చునని తెలుసుకున్నాను. 


(ప్రభావం 


On 
aN 


శ్రీనాథుని ర 
or చనలు చ పష 
వతు 3 లు చదివి పద్య నిర్మాణంలో ప్రభావితుదనెనాను. ఇవన్నీ ఒక 
ఇ BOYSHSO ఒక ఎతు. వాలీకి 7 
మేఘసందేశ, కుమార సభ శై రామాయణంలోని కొన్ని భాగాలు, కాళిదాసు 
సందర్భంలో |పభావితుడ సంభవాలు, కొన్ని ఆంగేయ వచన, పద్య రచన చదివి ఈ 
వ్యంగ్యం మీదికి ష a అస్తుతం నాపైన పేర్కొన్న వ్యంగ్యంమీద దృష్టి గుణీభూత 
టి జ eters న్‌ా దికి మళ్ళింది. శబ్ద, అర్ధ చమత్కారాలు రెండు ఒకే పద్యంలో 
& రిం 4 
న కయ బాసర ముగ్గుడై OPA) (గహింపలేక పోవచ్చునని Soden అంటారు 
J CO కావలసినవియే. వసుచరిత్ర చదివి ఈ నిరయం చేసుకొన్నాను. పద్యం 

రాగయుక్తంగా చదివితే |శోతదాక ఏ 

= క ల్ల అర్థంమీదికి అనుకున్నంతగా మళ్ళటం లేదు- 
ఇదొకటి దాఖలా- Free verse చదివినప్పుడు ఈ సితివేరు. 

@ 

ఒకొకప్పుడు సందర్భము ననుసరించి మాత్రా ఛందస్సులోను ఛందస్సు 
లేకుండాను వ్యావహారిక భాషలో కవిత వ్రాస్తున్నాను. వీనిని విజ్ఞుడు ఇక్కడ ఈ లోపం 
ఉన్నదంటే దిద్దుకుంటున్నాను. వీలయినంత Set నా కవిత్వానికి నేనే విమర్శకుడను. 
నిర్విరామంగా నన్ను నేను పొగడుకొనగలను, తుంటరిగా తెగడుకొనగలను. కాగా ఈ 
‘Chances’ ఇతరులు తీసుకొన్నా ఏమనుకోను. 


Pub 


ఈ విధంగా నన్ను నేను దిద్దుకొంటూ 73వ సంవత్సరంలో మన్నా. 


నందిని సాపొత్య త్రైమాసిక HBF నంవుటం-, సంచికోే-2 జనవరి, 1981 


యువభారతి నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ 
సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి అదివారం 


2-00 గంటల నుండి 5-00 గంటల వరకు, చిక్కడపల్లి 
కేంద్ర గ్రంథాలయంలో, యువభారతి సమావేశకర్త ఆచార్య 
స్తున్న వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలకు అందరూ 


మధ్యాహ్నాం 
అశోక్‌నగర్‌లో వున్న నగర 
వంగపల్లి విశ్వనాథం తెలుగులో నిర్వహి 


ఆహ్వానితులే. ప్రవేశం : ఉచితం. 


(ప్రభావం ల్‌ల్‌ 


ఆజేయతావాదంలోంచి నాస్తికవాదంలోకి 


-నార్ల వెంకటేశ్వరరావు 


weer చిన్నతనంలోనే నేను వీరేశలింగంగారి సంపూర్ణ గ్రంథాలను చదవడం 
సంభవించింది. అందువల్ల ఆయన ప్రభావం నాపైన చాలా బలంగా పడింది. పైగా ఆ 
రోజులలో చెఖుకువాడ నరసింహంగారు బ్రహ్మసమాజికులు. ఆయన దగ్గర నేను 
చదవలేదు గాని, మా మేనమామ ఆయన (పయశిష్యుదు. అందువల్ల చెజుకువాడ 
వారి ప్రభావం నాపై పరోక్షంగా పడినట్లు చెప్పవచ్చు. అన్నట్టు, నా ప్రసక్తి వచ్చినప్పుడు 
ఆయన “ఈ నార్ల నాకు ఎకలవ్య శిష్యుడు” అంటూ వుండేవారు. ఆనాటినుండే నేను 
విగ్రహారాధనకు వ్యతిరేకిని. అప్పటికే నాకు పురాణాలపై సౌరాణిక పురుషులపై విశ్వాసం 
పూర్తిగా నశించింది. - 
అటుపిమ్మట 1928-30 సంవత్సరాలలో కాకినాడలోని పిఠాపురం మహారాజా 
వారి కాలేజీలో నేను ఇంటర్మీడియట్‌ చదివాను. ఆ కాలేజీలోని అధ్యాపకులు దాదాపు 
పూర్తిగా బ్రహ్మ సమాజికులే. వారిలో ప్రత్యేకించి ఎన్నదగినవారు కాలేజీ ప్రిన్సిపాల్‌ 
దాక్టర్‌ వేమూరి రామకృష్ణారావుగారు. ఇంగ్లీషు లెక్చరర్‌ పెద్దాడ రామస్వామిగారు. 
(పతి ఆదివారం స్థానికపు బ్రహ్మసమాజ మందిరంలోని ఏకేశ్వరోపాసనకు నేను వెడుతూ 
ఉండేవాడిని. అప్పుడప్పుడు బ్రహ్మ మందిరానికి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు 
వచ్చి మత సంబంధమైన బోధనలు చేస్తూ వుండేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 
ఆదివారంనాడు కాకినాడలో ఉంటే తప్పక ప్రార్థనలకు వస్తూ వుండేవారు. నాకు ఆయనతో 
మొట్టమొదటి పరిచయం ఆ రోజుల్లోనే కలిగింది. ఆయన పట్ల, ఆయన కవిత్వం పట్ల 
అప్పటినుంచి నాకు (పేమ గౌరవా లేర్పడ్డాయి. 
బ్రహ్మ సమాజం ప్రభావంతో నేను, నా సహ విద్యార్థులు మరికొందరు సోదర 
సమితి” అనే సంస్థను (ప్రారంభించాము. దానికి అధ్యక్షుడుగాని, కార్యవర్గ సభ్యులు కాని 
వుండేవారు కారు; ఒకే ఒక కార్యదర్శి వుండేవాడు. ఆ కార్యదర్శిని నేనే. బాల్య వివాహాలకు 
వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు అనుకూలంగా మేము (ప్రచారం సాగిస్తూ 
వుండేవాళ్ళం. గణపతి నవ రాత్రుల సందర్భంలో అప్పటిలో కాకినాడలోని వీధి వీధిలో 
పందిళ్ళు వేసి, భోగం మేళాలను పెడుతూ వుండేవారు. వాటికి వ్యతిరేకంగా కూదా 
మా ప్రచారం సాగేది. ఒకసారి జ్ఞాపకం- కులాంతర భోజనాన్ని ఏర్పాటు చేశాం. ఇది 
కళాశాలలో ఒక పెద్ద రగడకు దారి తీసింది. అయితే, ప్రిన్సిపాల్‌ రామకృష్ణారావుగారు 
మమ్ములను సమర్థించినందువల్ల మాకు వ్యతిరేకంగా ఉద్యమాలు లేవదీసినవారే హాస్టల 
విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. 
బ్రహ్మ సమాజ (ప్రభావం నుంచి నేను వేసిన ఒక ముందడుగు అలానా. 
(Agnosticism) లోకి. దీన్ని నేను ముందడుగుగా భావిస్తున్నా మరికొందరు వెనుకంజగౌ 


సంభావించవచ్చు. ఏవైంనానా దృక్పథంలో ఈ విధమైన మార్చు రావడానికి కారణం 


56 (ప్రభావం 


Thinkers Library పుస్తకాల 
చదవడం. అప్పటిలో 
బశదపరచడానిక్షి నేను 


తోపాటు Bertrand Russel 
కాదుగాని, ఆ తరువాత 
వ్రాసిన ఒక పద్యమిది - 

noe "ఈలదటంచు కలహించు నొక్రడ్రు 
లెదు లేడటంచు లేచు నొకదు, _ 
తనకు తెలియదనుట 


ఈ ఆజేయతావాద క 
కాకినాడలో నే. ౦లో నుంచి క్రమక్రమంగా నేను నాస్తికవాదంలోకి వెళ్ళాను. 


కనకము వుండేవారు. న్న! త! అక్కడ గోరాగారు బోటనీ లెకృరర్‌గా 
అపుటిలో నాపై వరు ఆయన నాస్తిక వాది. అయితే, ఆయన (ప్రభావం 
చెప్పలేను. ఆయన సాసిర = శ పోనా అయన వల్ల నేను ప్రభావితుడైనట్టు 
ves ™ నాస్తిక వాదంతో గాంధీయ వాదానికి ముడిపెడుతూ వుండేవాడు. 

త నాకు బట్టతలకు మోకాటికి ముడి పెట్టడానికి చేసే ప్రయతృంలా కన్పడుతుంది. 
ఐమైనా నాస్తికవాదిగా మారటానికి ఏవో కొన్ని గ్రంథాలు కాక నాలో క్రమంగా జరిగిన 
భావ వికాసమే కారణమని చెప్పగలను. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన తరువాత నేను 
నాస్తిక వాదిగా మారడాన్ని చూచి కొందరు “ఒక్కొక్క సంవత్సరం పైబడిన కొద్దీ నార్లకు 
మరింతగా మతిపోతున్నది” అంటున్నారనుకోండి. కాని, నేను మాత్రం మానవ జాతి 
భవిష్యత్తు నాస్తిక వాదంతో ముడిపడి వున్నట్టు పూర్తిగా విశ్వసిస్తున్నాను. మతాల ప్రభావం 
తగ్గనిదే హేతుదృష్టి పెంపొందదు. Pad దృక్పథం వర్ధిల్లదు. నాస్తికత్వం మాట 
విడిచి పెట్టండి. శాప్రియ దృక్పథం మాట కూడా విడిచిపెట్టండి. ఈనాడు శ్రీ వీరేశలింగం, 
స్వామి దయానంద, రాజా రామ మోహనరాయ్‌ అడుగు జాడల్లోనైనా మనం నడవటం 
లేదు. వీరు ముగ్గురూ విగ్రహారాధనను, పౌరాణిక గాథలను, ఇతర మూఢ విశ్వాసాలను 
పూర్తిగా ఖండించిన వారే. ఈనాడు వీరు మన మధ్యకు వస్తే, మనలను చూచి గర్వపదరు. 
పై పెచ్చు, సిగ్గుపడతారు. 

ఇదివరలోకంటె ఇప్పుడు మనలో శాస్త్రీయ విజ్ఞానం విశేషంగా పెరిగింది. 
అయితే, ఆ విజ్ఞానం మన జీవిత సరళిని అణు మాత్రంగానైనా ప్రభావితం చేయడం 
లేదు. ఉద్యోగ ధర్మకోసం వేసుకు వెళ్ళిన బట్టలను ఇంటికి రాగానే తీసివేసి, చిలక 
కొయ్యకు తగిలించడం కద్దు. ఇంగ్లీషులో చెప్పాలంటే, మనం Scientific Tongs 
ను సీళరిస్తున్నాము. Sciemific spirit ను తోసి వేస్తున్నాము. దీనిలో మన జాతి ప్రగతికి. 
దాని భవిష్యత్తుకు ఎంతో ప్రమాదం గర్భితమై వున్నది. 

కొంతకాలంగా హేతువాదానికి, శాస్త్రీయ దృక్పథానికి, మూస లా — 
సంబంధించిన గ్రంథాలనే నేను విశేషంగా చదువుతున్నాను. ఇట్టి ధాలు కనీసం 
మన తెలుగులో వ్రాయడం, ప్రచురించడం నాకు ప్రత్యేకించి సంతోషాన్ని 
కలిగిస్తున్నది. ప్రాచీన సాహిత్యాన్ని గురించ ప్రత్యేక శ్రద్ధ వహి ae, క 

నీటి వారు కోరుకునే నూతన దృక్పథానికి, జీవిత విధానానికి (ప్రోది ల 
నేతూ.నౌ 
ప్రచురిస్తే నామటుకు నేను ఎంతగానో పొంగిపోగలను. 


నందిని సాపొత్వ '్రైమానిక వత్రిక సంవుటం-2. సంచిక-త ఎప్రిల్‌, 1981 


(గ్రంథాలను నేను విశేషంగా 
ఒకానాక సందర్భంలో నా వైఖరి 


తత్త్వవేత్తకె చెల్లు! 


కొందరైనా 


గ్రంథాలను 


(ప్రభావం 57 


నవధాన్యాల పంట 


- SU రావూరు వెంకట సత్యనారాయణరావు 


ణా చిన్నతనంలో మావూళ్ళో పాలేళ్ళు సాయంత్రంపూట బిందెలలో తొట్టెలలో 
నీళ్ళు నింపిపోయేవారు. అవి పొద్దుపోయేదాకా పెరటిలోనే వుండేవి, ఒకనాడు 
చంద్రుడుదయించి కొంచెంపైకి వచ్చాడు. బిందెలన్నిటిలో నాకు చందమామ కనబడింది. 
“అన్ని బిందెలలో ఉన్నాడు / ఒకడే చందమామ” అని గంతులు వేస్తూ పాడుకుంటున్నాను. 
మా అమ్మగారు విన్నది. చందమామ ఒక్కడే కాదురా! బిందెలలో పొయ్యకముందు 
నీళ్లూ ఒక్కటే అన్నది. ఆ మాట కూడా పాటలో కలిపాను. మళ్ళీ పాట కలిపాను. 


“బిందిలన్నిటిలో / ఉన్న నీళ్ళూ ఒక్కటే 
బింది లన్నిటిలో/ ఊగే చందమామా ఒక్కటే” 


ఈ పాటలన్ని రాయడానికి చందమామా- బిందెలు- నీళ్లు- దానిని పొడిగించ 
డానికి కారణమైన మా అమ్మ - ఇవన్నీ నన్ను ప్రోత్సహించినాయి. మా అమ్మ కొంత 
భావమందించి తోడ్చడింది. అప్పటి నుంచి చందమామ నా వెంట పడుతూనే వున్నాడు. 
నాకు వెన్నలదుప్పట్లు కప్పుతూనే వున్నాడు. నేను జీవితంలో విషాదాన్ని తొలగించు 
కోడానికి వెన్నెల రాగంకాని ఒక రాగంగా, భోగంకాని ఒక భోగంగా తోద్పడుతూనే 
వుంది. 


చాలా కాలం నేను పల్లెటూరిలో వుండటంవల్ల వెన్నెలను కన్నులనిండా 
దోచుకున్నాను. మనసు నిండా కుప్పపోసుకున్నాను. దానిని నెమరువేసుకుంటూనే 
వున్నాను. దడిమీద చంద్రుడు, బడిమీద చంద్రుడు, గుడిసెమీద చంద్రుడు, చెట్టుమీద 
చంద్రుడు ఇలా ఎన్నెన్నో చిత్రాలు మనస్సులో వేలాడ కట్టుకున్నాను. చెరువులో చంద్రుడు, 
చేనులో చంద్రుడు, నదిలో చంద్రుడు, అంబుధిలో చంద్రుడు, వీరందరు వచ్చి తరువాత 
ఆ గాలరీలో చేరారు. సంధ్య వెన్నెలలో నాకు స్వాగత వాక్యాలు వినబడుతాయి. అర్థ 
చంద్రుడిలో నాకు యెన్నో భావార్గాలు కనబడుతాయి. పున్నమి చంద్రుడు నన్ను ఎంతో 
ప్రోత్సహిస్తాడు. ఒక నెలలో నేను చంద్రుడుదయించినప్పుడు మా పెరటి చెట్టుకొమ్మ 
మీద ఆసీనుడనై అస్తమించిన తరువాత దిగటం నేర్చుకున్నాను. ఒకప్పుదర్ధరాత్రి లేచి 
కూర్చొనడం, ఒక డర్ధరాత్రి కొమ్మదిగడం, ఒకప్పుడర్ధరాత్రి కొమ్మ యెక్కి కూర్చోటం. 
చంద్రుడు ఒకప్పుడు నా పాలు, నిద్ర ఒకప్పుడు చంద్రుని వాలు అయ్యేది. ఎందున్లలనంటే 
నాకు బాగా న్నిద్రవచ్చినప్పుడు చంద్రుడు నిద్రపోతూన్నట్టు కనబడేవాడు. 

నన్ను రచనకు ప్రోత్సహించినది ఎవరని (ప్రశ్నించుకున్నప్పుడు ప్రకృతి అని 
చెప్పవలసి వస్తుందేమో! గురువులవల్ల కవులు ప్రభావితులవుతూ వుంటారు. కనిపించని 
గురువు ప్రకృతి. కనిపించకుండానే యేవేవో భావనలు వినిపిస్తూనే వుంటుంది. కనుక 
(ప్రభావితం చెయ్యటానికి తగిన శక్తి కూడా వుంది. 


58 (లాం 


ఇక XH ట్‌ 
Sods వస్త నాకు గురువులు చాలా మంది వున్నారు. ఛందస్సు 


శేషగిరిరావుగారు. గేయాలు రాయమని ప్రోత్సహించినది 
నుజాచారి. ఎంకిపాటల సుబ్బారావు గారు నన్ను పాటలే 
తపన స wee a పద్యరచన విషయంలో విశ్వనాథవారు. 
కొత్త పోకడలు గమనించి నానన స గ అలా కొన్నాళ్ళు రాశాను. ఆయనలోని 
దమం. macs ఓ ఫాధాన్యమిచ్చి పద్యాన్ని నవోఢలాగ నడిపించడానికి 
oh dat కక క్ష ప్రే ar C ప్రఎశం జరిగింది. కృష్ణరాయల (ప్రభావం 
౦ ససరచన ప్రారంభమైంది. వెన్నెల నన్ను వెంటాడుతూనే వుంది. 
కృష్ణాపత్రికలో ప్రతివారు సారస్వతానికి, రాజకీయాలకు సంబంధించిన రచనలు 
తప్పనిసరిగా రాయవలసి రావడంవల్ల కవిత్వం కొంచెం వెనకబడింది. ఒక్కసారి 
అనుకోకుండా రాజకీయ విమర్శలలోనుంచి వోన్యం తొంగిచూనింది. నేను 
లొంగిపోయాను. అప్పుడలా లొంగినందుకు ఇప్పుడు పొంగిపోతున్నాను. నేను చేపట్లిన 
ప్రక్రియలలో హాస్యం ప్రముఖపాత్ర వహించింది. అయితే యీ హాస్య రచన చేసేటప్పుడు 
మాత్రం చంద్రుడు చాలా దూరంగా ఉంటున్నాడు. 
తరువాత మనస్సు నవలారచన మీదకు పోయింది. అక్కడ చంద్రుడు ప్రత్యక్షం. 
'సౌదామిని” పేరుతో నవల రాయడం జరిగింది. కాని కారణాంతరాలవల్ల అది ఆపు 
చేయవలసి వచ్చింది. తరువాత నవలకు నన్ను ప్రభావితుణ్ణి చేసింది. ఆనాటి ఏకవీర, 
నారాయణరావు. ఈ నవలకు నెలవంక నామకరణం జరిగింది. అక్కడితో నవలలకు 
ఉపక్రమణ జరిగి చాలా నవలలు వెలువడినవి. 


నాటక రచనకు నన్ను ప్రోత్సహించినది శ్రీ పింగళి నాగేంద్రరావు. రచనతో 
పాటు ఆంధ్రనాటక కళాపరిషత్తు కార్యదర్శి పదవి కూడా లభించింది. అందువల్ల 
నాటక ప్రక్రియలో ఎక్కువ మక్కువ యేర్పడింది. కృృష్ణాపత్రికలో వుండగనే కథలు 
రాయటం కూడా ప్రారంభమైంది. ఈ రచనలకు మునిమాణిక్యం కొంతవరకు నన్ను 
ప్రభావితుణ్ణి చేశారు. అలాగే కృష్ణాపత్రికలోనే విమర్శలు కూడా రాయడం జరిగింది. 
దానికి కృష్ణాపత్రిక సంప్రదాయమే నన్ను Hardee చేసింది. 

ఇకపోతే రేడియో నాటికలు. వీటికి నాటకరంగ కృషె ఆలంబనమైంది. ఇంకొక్క 
విషయం- సినీమా రచన DOO. ఇందులో మొదటిది పూర్తి హాస్యరస చిత్రం. ఇది 
డు “Wood House’ వచ్చి అప్పుడప్పుడు నాలో భేటీ వేసూండేవాడు. రెండు 
మూడు హాస్యరస ప్రధాన చిత్రాలు, రెండు మూడు om క పది పౌరాణిక 
చిత్రాలు రాశాను. నాటక రంగమే నన్ను ప్రభావితుణ్ణి చేస్తూ వచ్చింది, ఇలా నా 
సాహిత్స క్షేత్రంలో నవధాన్యాలు పండినాయి. ఇదంతా ఒక వెన్నెల ప్రకరణం. అసలు 
ఒక మానవణి కవిగా మార్చే ప్రభావం ఆ నలువరాణిదే అంటారు. ఆమెకు తలొంచి 


నమస్కరిన్తాను. 


రాసేటప్పు 


నందిని Dares (Barns పత్రిక సంవుటం-1. సంచిక-4 జులై, 1981 


(ప్రభావం 59 


యువభారతి ఫౌండేషన్‌ 


రిజిష్టర్‌ సంఖ్య- 15 1/2008 


పరిచయం: “చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చొవడంకంటే, 
ప్రయత్నించి ఎంత చిన న్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” అన్న వాక్యమే ఊపిరిగా 
1963లో విజయదశమినాడు యువభారతి సాహితీ సాంస్కృతిక స సంస్థ ఆవిర్భవించింది. 
యువభారతి పరిచయం: ఉత్తమ సాహిత్యాధ్యయనం సమాజంలో సామరసా! న్ని 
పెంపొందిస్తుంది. మనిషిలో అంతర్లీనంగా, సికప్తమయిన (ప్రతిభను వెలికి తీస్తుంది” 
సాత్వికతను పెంపొందించి, సగటు మనిషి “మనీషి'గా తీర్చి దిద్దుతుంది. అన్నది 
యుపభారతి నమ్మకం. ఈ ఆశయ సాధనకు కడచిన 45 సందే సకాలుగా అనేక 
సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, 'లహరీ' ఉపన్యాస పరంపరల 
నేర్పాటు చేసి, ఉన్నత ప్రమాణాలుగల అనేక [గ్రంథాలను ప్రచురించి, తెలుగువారి 
హృదయంలో స్థానాన్ని పొందింది. 
యువభారతి ఫాందేషన్‌: మీరందించిన ఈ స్థానాన్ని పదిల పరచుకొని, తెలుగు భాష 
wens. SoS) Sood మరింత "అభివృ ద్ధి SOD, తెలుగంవారిలో 

మాతృభాషాభిమానాన్ని పెంచి, వారిని ఉత్తమ టు... తీర్చి దిద్దడానికి ఒక శాశ్వత 

ధినెర్పాటు చేయాలని భావించి, యువభారతి మిత్రులతో కలిసి, “యువభారతి 
yn పేర ఒక శాశ్వత నిధిని ఎరా టు చేయడం జరిగింది. 

మీ వంతు సహకారాన్ని మీరెలా అందించగలరు? 
మీరు ఈమా ఉద్యమంలో పాలుపంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీవంతు 
సహాయ, సహకారాలు మీరీ క్రింది విధంగా మాకందచేయవచ్చు. 
@ మీరు సాహితీ వేత్తలు, తెలుగు భాషాభిమానులు అయితే మీ చక్కని సూచనలను, 
సలహాలను, మాకందించి మా కార్యక్రమాల రూపకల్పనలో మీ వంతు సహకారాన్ని 
మా కందించవచ్చు. > మీరు “మాతృభాష” పై అభిమానం కలవారైతే ఓ మి అమూల్యమైన 
సమయంతో కొంత సమయాన్ని “యువభారతి ఫౌండేషన్‌” కార్యకలాపాల నిర్వహణలో 
వెచ్చింది, మాతో సహకరించవచ్చు. * మీరు ఉద్యోగ వ్యాపారాలలో తీరికలేని వారైతే 
“యువభారతి ఫౌండేషన్‌”కు విరివిగా విరాళాలనందించి ప్రోత్సహించవచ్చును. మీరిచ్చే 
ఎంత చిన్న మొత్తాన్నైనా, “యువభారతి ఫౌండేషన్‌” వినమ్రంగా స్వీకరిస్తుంది. 
యువభారతి ఫౌండేషన్‌ 
ఇ.నెం. 3-6-207/1, మక్తూం మార్గము, 155 వీధి, హిమాయత్‌ నగర్‌, 
హైదరాబాద్‌ -500 029. సెల్‌: 924 732 8440. 
తెలుగు సాహితీ వేత్తలు, భాషాభిమానులు, తల్లులు, తండ్రులు, గురువులు, అధికారులు, 

అనధికారులు, విద్యార్థులు, యువతీ యువకులు యావన్మంది తెలుగువారు తమ భాషాభిమానాన్ని 
ప్రదర్శించి, “యువభారతి ఫౌండేషన్‌” కార్యక్రమాలకు తమ హార్ధిక, ఆర్థిక సహాయ, సహకారాలను 
అందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. 


యువభారతి ఫౌండేషన్‌ తరపున 
ఎ. నాగేశ్వరరావు ఎ. రామలింగేశ్వరరావు దా. వంగపల్లి విశ్వనాథం 
కోశాధికారి మేనేజింగ్‌ (Of అధ్యక్షుడు 


60 ప్రభావం 


a యువభారతి గౌరవసభ్యులు 


డా॥ సి ౧. నారాయణరెడ్డి గారు 
శ్రీ శీలా వీర్రాజు గారు 
3. శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ గారు 
4, డా॥ 5.వి. రమణాచారి గారు 
5, డా॥ అక్కిరాజు రమాపతిరావు గారు 
6. డా॥ పోరంకి దక్షిణామూర్తి గారు 


షే 


డా॥ కె.ఐ. వరప్రసాద రెడ్డి గారు 
డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు 


Oo ౮౦ 


డా॥ రవ్వా శ్రీహరి గారు 


యువభారతిలో గౌరవ కనక ౪ ఉండి గతంలో తమ 
అమూల్యమైన సేవలందించిన సాహితీ మూర్తులు. 


క్‌ Tes ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు 
Tee ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు 
కీ! శే॥ ఆచార్య పాటిబండ మాధవశర్మ గారు 
కీ! శే॥। డా॥ దేవులపల్లి రామానుజరావు గారు 
కీ శే॥। oe జి. వి. సుబ్రహ్మణ్యం గారు 
ani అక్కిరాజు వాసుదేవరావు గారు 
క్రీ1శే వానమామలై వరదాచార్యులు గారు 
81311 అనుముల కృష్ణమూర్తి గారు 
8311 ఆచార్య బిరుదురాజు రామరాజు గారు 


౨౭ మ[ ల స 


FPP PPP లలల లలల ల ల ల ల ల ల అ 9. అ అ అ + అ అ ఈ అ. అ. అ. అ. అ. అ అహ అ అ అ అలల లం లా లొ 


¢ 
© 
+ 
ఛు 
* 
© 
Sf 
+ 
+ 
¢ 
¢ 
ళు 
+ 
+ 
శ 
° 
+ 
¢ 
¢ 
శ 
€ 
° 
© 
¢ 
థ్‌ 
© 
¢ 
¢ 
© 
ఛు 
© 
© 
© 
© 
© 
© 
© 
© 
© 
© 
© 
¢ 
శ 
© 
« 
e 
eo 
© 
~ 
© 
శ 
+. 
శ. 


యువభారతి 
సాహితీ సాంస్కృతిక సంస్థ 


అందుబాటులో ఉన్న మా ప్రచురణలు 


ప్ర.సంఖ్య పుస్తకం పేరు వెల.రూ. 
17 మందార మకరందాలు 50.00 
19 ప్రజాసూక్తం 50.00 
21 భోగినీలాస్యం 50.00 
29 భావన 50.00 
95 మాఘ కవితా వైభవం 5.00 
96 స్వామి వివేకానంద కవితా వైభవం 5.00 
97 సంస్కృతి 5.00 
100 సంస్కృత సాహితీ లహరి 20.00 
105 చిలకమర్తి కవితా వైభవం 5.00 
109 వ్యాస సూక్తం: 8.00 
110 వ్యాస సాహితీ సంహిత 20.00 
115 జగద్గురు సాహితీలహరి 20.00 
116 బాబా ఫరీద్‌ సూక్తులు 5.00 
119 తెలుగు బాలసాహిత్యం 5.00 
121 నవ్య సాహితీ లహరి 20.00 
125 Ss దశాబ్దంలో తెలుగు సాహిత్యం(1980-90) 20.00 
127 యువత ౨5.00 
132 ఇరివెంటి రచనలు 25.00 
141 అనుభూతి 20.00 
145 కొత్త గొంతుకలు-సరికొత్త విలువలు 25.00 
146 మానవతా మూల్యాలు 25.00 
149 సాహితీ సమాలోచనం(1992-93) 30. 00 
150 తెలుగు తమిళ కవిత్వాలు -జాతీయవాదం 25.00 
160 విశ్వనాథ సాహితీ సమాలోచనం 100.00 
162 స్వాతంత్ర్య స్వర్ణభారతి 20.00 
163 దివాకర్ల వేంకటావధాని 150. 00 
167 నవజీవనం 80. 00 
175 మరో జంఘాలశాస్త్రి 140.00 
176 వేద విజ్ఞాన లహరి 100.00 
177 విజయానికి అభయం 30.00 
178 ఉపనిషత్‌ సుధాలహరి 160.00 
179 వ్యక్తిత్వ వికాసం - సూత్రాలు - సూక్తులు 50.00 
180 దివాకర ప్రభ 50.00 


